కొన్ని వందల సంవత్సరాల [కిందట 
నర్మదానదీ (ప్రాంతాన గల అరణ్యాలలో 
అనేకమైన ఆఇటవికజాతి మనుష్యులు 
నివసిస్తూండే వాళ్ళు, వాళ్ళల్లో ఒక్కొక్క 
జాతి వాళ్ళకు ఒక నాయకుడో, ఒక రాజో 
వుండి అందరి మీదా అధికారం చలా 
యిస్తూండేవాడు. ఈ జాతుల మధ్య ఐక 
మత్యం లాంటిది లేకపోగా, తరచు ఒకరిపై 
ఒకరు యుద్ధాలు చేస్తూండే పారు. 


ఇలాంటి ఆటవిక జాతుల్లో ఒకటైన ఖడ్గ = 


మృగ జాతి వాళ్ళు, అరణ్యంలో గల 
కొండల్లో ఆరణ్యపురం అని ఒక పెద్ద పల్లె 
" నిర్మించుకుని అందులో నివసిస్తూండే వాళ్లు. 
ఖడ్రమృగాలను మచ్చిక చేసి వాటిని వ్యవ 
సాయుప్పనులకూ, వాహనాలుగానూ ఉప 


యోగించుకుంటున్నందు వల్ల, ఈ అరణ్య 
పురంలో వుండే వాళ్ళకు ఖడ్గమృగ జాతి 
వాళ్ళన్న పేరు కలిగింది. 

ఈ ఖఢమృగ జాతి వాళ్ళకు కొత్తగా అధి 
కారానికి వచ్చిన అరణ్యమల్లు అనే యువ 
కుడు రాజుగా వుండేవాడు. ఇతళ్ల్ణ అధి 
కారం నుంచి తొలగించేందుకు జాతి వాళ్ళ 
గణాచారి ఒకడు గట్టి ప్రయత్నాలు చేశాడు. 
కాని, యిద్దరు క్షత్రియ యువకుల తోడ్చా 
టుతో అరణ్యమల్లు, ఆ గణాచారి మోసాన్ని 
బయట పెట్టించి, అతబ్లి పులికి మేతగా 
వేశాడు, 

_గణాచారి దుర్మరణం తరవాత అరణ్య 
మల్లు పరిపాలన ఎటువంటి ఒడిదుడుకులు 
లేకుండా సాగిపోతున్నది. పూర్వం కేవలం 


“చందమామ” 


న 


J 
వేట మీద ఆధారపడి జీవించే ఖడ్గమృగ 
జాతివాళ్ళు, యిప్పుడు చుట్టుపక్కల వున్న 
ఆరణ్య (ప్రాంతాల్లో వ్యవసాయపు పనులు 
(ప్రారంభించి, జొన్నలూ, గోభుమలూ లాంటి 
ఆహార ధాన్యాలను పండించసాగారు. 
ఆరణ్యుమల్లు సింహాసనానికి వచ్చి 
సంవత్సరం పూర్తయింది.. ఆరోజున ఖడ్గ 
జాతి వాళ్ళంతా మహోత్సాహంతో వార్డి 
కోత్సవం ఏర్పాటు చేశారు, యువకులు 
ఈమే కత్తులు తిప్పటం, ఖడ్గమృగాలను 
ఎత్తుగా కట్టిన గడక్యరల మీది నుంచి 
దూకించటం, మల్ల యుద్దాలు చేయటం 
లాంటి బల (ప్రదర్శనాలతో స్త్రీ, బాల, 
వృద్ధు లందరినీ / వినోదింప చేస్తున్నారు. 


10 


ఆరణ్యమల్లు, ఒక ఎత్తయిన ప్రదేశంలో, 
నగిషీలు చెక్కిన రాతి సింహాసనంలో 
కూర్చుని యిదంతా చూసి ఎంతగానో 
ఆనందపడుతున్నాడు. 

ఆలాంటి ఉత్సాహ సమయంలో ఇద్దరు 
ఖడ్గజాతి వాళ్ళు తమ వాహనాల మీద 
ఉరుకులూ పరుగులతో ఆ (పదేశానికి వచ్చి, 
వాహనాలు దిగి అడ్డు వచ్చిన జనాన్ని 
తోనుకుంటూ ఆరణ్యుమల్లు కేసి పోసాగారు. 

అరణ్యమల్లుకు శలాముఖి ఆనే మంత్రి 
వున్నాడు. అతను ఆరణఖ్యమల్లు కేసి పోతున్న 
ఆ యిద్దరిని చూసి దగ్గిరకు రమ్మన్నట్టుగా 
సౌంజ్ఞ చేసి, వాళ్ళు రాగానే, “ఏమిటి 
సంగతి? - కొంపలంటుకున్నట్టు అలా పరి 
గెత్తుతారేం! ఈ ఉత్సాహ సమయంలో 
రాజుగారితో మీకేం పని? మంత్రిని నేను 
లేనా," అన్నాడు కోపంగా, 

శలాముఖి యిలా అనగానే ఆ ఇద్దరూ 
అతడికి నమస్కరించి నిలబడి పోయారు. 
“సంగతేమిటో చెప్పండి? ఇంతలోనే 
మూగవాళ్ళయారా ? '' అన్నాడు శలాముఖి. 

ఆ ప్రశ్న వింటూనే అ వచ్చిన వాళ్ళి 
ద్దరూ ముఖముజాలు చూసుకున్నారు, 
వాళ్ళల్లో కొంచెం పెద్దవాడు గౌంతు సవి 
రించుకుని, “ అయ్యా, కొండ వాగు పక్కన 
వున్న మన జొన్నచేల మీద ఎపరో కొత్త 
వాళ్ళు పడి కంకులన్ని కోసుకుపోతున్నారు. 


చందమామ 


వాభ్ళు మనం ఎరిగిన అరణ్య జాతుల 


వాళ్ళలా లేరు. వాళ్ళ నెత్తి మీద పెద్ద పెద్ద | 


తల గుడ్డలున్నవి. శరీరాన్నంతా కప్పుతూ 
వస్త్రాలు ధరించి వున్నారు. అన్నిటికన్నా 
వింత, ఈ పరిసరాల్లో ఎక్కడా కనబడని 


కొత్త రకం జంతువులను వెంట తోలుకు | 


వచ్చారు. వాటి మీదే కోసిన జొన్నకంకులు 

వేస్తున్నారు,” అన్నాడు. 

ఏమిటా కొత్త రకం జంతువులు ?"' 
అన్నాడు మంత్రి శిలాముఖి, 

“ అవి ఏనుగులంత ఎత్తున్నాయి. పుల్ల 
ల్లాంటి కాళ్ళు, మెడలు కొంగ మెడల్లా 
వంకర తెరిగి వున్నాయి. నడుం మీద ఎత్త 
యిన మూపురం వున్నది,” అన్నాడు వచ్చిన 
వాళ్ళల్లో చిన్నవాడు. 

మంతి వాళ్ళూ యిలా సంభాషిస్తూం 
'ఉగా అదేమిటో వినేందుకు చుట్టూ కొందరు 
ఖడ్లజాతి వాళ్ళు చేరారు. ఆవింత జంతు 
వుల వర్ణన వినగానే వాళ్ళల్లో కొందరికి 
హడలెత్తి పోయింది. వాళ్ళు జనంలోకి 
పరిగెత్తుతూ, "ఏవో వింత మృగాల మీద 
వచ్చిన మరొక లోకం వాళ్ళు మన పండిన 
పంటలు కోనుకు పోతున్నారు," అంటూ 
కేకలు పెట్టారు. 

"వినోదాలు చూస్తున్న జనంలో కలకలం 
బయలుదేరింది. అది చూసి రాజు ఆరణ్య 


మల్లు సింహాసనం మీది నుంచి లేచి, 


చందమామ 


“ఏమిటా గొడప? ఏం జరిగింది ? మంత్రి 
శిలాముఖి ఎక్కడ?" అన్నాడు బిగ్గరగా. 

శిలాముఖి ఆ వింత జంతువులను చూసి 
వచ్చిన వాళ్ళిద్దర్నీ అరణ్యచుల్లు దగ్గిరకు 
తీసుకుపోయి, వాళ్ళ ద్వారా తాను విన్న 
దంతా అతడికి చెప్పాడు. 

“మనం కష్టపడి పండించిన పంటలు 
బందిపోట్లు దోచుకు పోతుంకే, వాళ్ళను 
పట్టుకునేందుకు ఆయుధాలు తీసుకుని 
బయలుదేరక, వింత జంతువులను గురించి 
ఆశ్చర్య పడుతున్నారా? పేరుకు నేను 
రాజును, నాకొక మంత్రి! కాని, 
(ప్రవర్తన మాత్రం ఆటవిక మూక ధోరణి 
లోనే వున్నది. దీనికి ఒక రాజ్యం అన్న 


మన 


11 


'పేరెందుకో తెలియటం లేదు," అన్నాడు 
అరణ్యమల్లు కోపంగా, 

అరణ్యమల్లు యిలా అనగానే శిలాముఖి 

జనం కేసి తిరిగి. “ప్రస్తుతానికి యీ వినో 
దాలు కట్టి పెట్టండి. మన పాలాల్లోని 
పంటల్ని బందిపోట్లు దోచుకు పోతున్నారు. 
వాళ్ళను హతమార్చి మన పంటల్ని కాపాడు 
కోవాలి," అన్నాడు పెద్ద గొంతుతో, 

ఆ వెంటనే అనేక మంది ఖడ్గజాతి 
“వాళ్ళు ఈటెలూ, కత్తులూ తీనుకుని 
* బయలు దేరారు. కొందరు ఖడ్గమృగాల 

మీద సవారీ అయారు, ఒక అనుచరుడు 
తెచ్చిన ఖడ్గమృగాన్ని ఎక్కి మంత్రి శిలా 
ముఖి ముందుగా బయలుదేరాడు, 


[కరు a 


రాజు అరణ్యుమల్లు వాళ్ళను ఉత్సాహ 
పరుస్తూ, “ ఆబందిపోశ్లెక్కి వచ్చిన వింత 
ప్ర ణ్‌ 
మృగాలను చూసి భయపడకండి, లోకంలో 
మనం వాహనాలుగా ఉపయోగించే ఖడ్గ 


| మృగాల కన్న భీతి గొల్పేవి మరెక్కడా 


లేవు. ఆ బందిపోట్లలో కొందరిని ఖైదీలుగా 
పట్టుకు రండి. వాళ్ళ ద్వారా ఆ దుర్మార్గుల 
గుట్టుమట్లు తెలుసుకోవచ్చు, అన్నాడు. 
“జై, అరణ్యమాతకూ! జై, అరణ్య 
మల్లు మహారాజుకూ !'" అంటూ ఖడ్గజాతి 
వాళ్ళు కొండ వాగు కేసి పరుగులు తీశారు, 
వాళ్ళు వాగు (ప్రాంతాల గల తమ పంట 


| పొలాలను సమీపించేంతలో అక్కడ కని 


పించిన దృశ్యం అందర్నీ హడలగొట్టింది. 
బందిపోట్లు పాతికా ముమ్రైమంది వున్నారు. 
వాళ్ళల్లో కొందరు జొన్నకంకులు కోన్తు 
న్నారు. ఆ కోసిన వాటిని కొందరు వికృతంగా 
వున్న మృగాల మీద గల పెద్ద సంచుల్లో 
“పెడుతున్నారు. ' నలుగురైదుగురు బంది 
పోట్లు పొడవాటి ఈటెలతో చేల చుట్టూ 
పహరా తిరుగుతున్నట్టు, తమ వాహనాలను 
అటూ యిటూ పరిగెత్తిన్తున్నారు. 
బందిపోట్లనూ, వాళ్ళ వెంట వున్న 
వికృత మృగాలనూ చూసి ఖడ్గజాతి వాళ్ళు 
ఎంతగా భయపడ్డారో అంతకన్న మిన్నగా 
బందిపోట్లు ఖ్డమృగాల మీద ఎక్కి వున్న 
వాళ్ళను చూసి భయపడిపోయారు, 


చందమామ 


బందిపోట్లలో వికృత మృగం మీద 
ఎక్కి వున్న వాడొకడు తన చేతిలోని 
ఈ లెను పైకెత్తి పెద్దగా, “ఈ వన్తున్న 
భయంకర జంతువుల్ని, వాటి మీద ఎక్కి 
వున్న ఆటవికుల్ని చూడండి! బడ్లమృగా 
లను మచ్చిక చేసి వాహనాలుగా ఉపయో 
గించే వాళ్ళు ఎంతటి మహా సాహనులై 
వుంటారు !” అన్నాడు. 

తమ అనుచరుడు చేసిన హెచ్చరిక 
వింటూనే ఎవరి పనుల్లో వారు మునిగి 
వున్న బందిపోటు వాళ్ళందట్‌ తల లెత్తి 
చూశారు. , వాళ్ళకు ఖడ్గమృగం మీద 


ముందు వస్తున్న మంతి శిలాముఖి, అతడికి 
కొంచెం వెనకగా వస్తున్న యితర ఖడ్గబాతి 
వాళ్ళూ కనిపించారు. అందరి కన్ను చాలా 


వెనకగా కాలి నడకన. వచ్చిన ఖడ్గజాతి 
వాళ్ళు దూరంగా నిలబడి భయకంపిత 
నేత్రాలతో బందిపోట్ల కేసి చూస్తున్నారు. 

బందిపోట్ల నాయకుడు గబగబా ఒక 
వింత జంతువును ఎక్కి, ఖడ్గజాతివాళ్ళ 
కేసి పరీక్షగా చూశాడు. వాళ్ళ వాలకం 
చూస్తే తమ మీదికి వచ్చి పడేందుకు తట 
పటా యిన్తున్నట్టు అతడికి కనిపించింది, 
ఖడ్లమృగబజాతి వాళ్ళల్లో ఒక్కడూ చొరవగా 
తమ కేసి వాహనాన్ని దూకించటం లేదు. 

“ఒరే, ఉష్ట్రవీరుల్లారా! మన కొచ్చిన 
భయం ఏమీలేదు. ఈ ఖడ్గమృగం వాళ్ళు 
మనను చూస్తి బెంబేలు పడిపోతున్నట్టు 
న్నది, చూడండి, ఒక్కడైనా సాహసించి 


మన మీదికి కసిగా, వేగంగా వస్తున్నా 


డేమో! అందరూ బెదురుకుని తటపటా 
యిస్తున్నారు. ఇదే మంచి అదను. నా వెంట 
మరి నలుగురైదుగురు రండి. వాళ్ళను 
చుట్టు ముట్టి ఈటెలు విసిరి చెల్లాచెదురు 
చేద్దాం, ” అన్నాడు బందిపోట్ల నాయకుడు. 

నాయకుడు చేసిన హెచ్చరిక వింటూనే 
నలుగురు బందిపోట్లు తమ వాహనాల మీద 
ఎక్కి, ఈటెలు ర్సుళిపిన్తూ ఖడ్గజాతి 
వాళ్ళ కేసి బయలుదేరారు. ఆది చూస్తూనే 
మంత్రి శలాముఖి భయంతో వణికిపోతూ 
తన అనుచరుల కేసి తల తిప్పి," ఈ బంది 
పోట్లు అంత ఎత్తు జంతువుల మీద వుండి 
మనను శేలిగ్గా తమ ఈకలతో పొడవ 
గలరు. మనం వెంటనే వెనుదిరిగి సమీ 


14 


పంలో వున్న చెట్ల కేసి పోదాం, మనను 
బందిపోట్లు తప్పక తరుముకుంటూ వస్తారు. 
అప్పుడు చెట్లకొమ్మల్లో వున్న మన వాళ్ళు, 
వాళ్ళను తేలిగ్గా ఈబలతో పొడవవచ్చు. 
మన వెంట వచ్చిన వాళ్ళను చెళ్లుక్క 
నమనండి!”' అంటూ పెద్దగా కేక పెట్టాడు. 

శిలాముఖి తన అనుచరులకు ఈ హెచ్చ 
రిక చాలా ఆలశ్యంగా చేశాడు. తమ మంత్రి 
అన్న మాటలు వింటూనే ఇద్దరు ఖడ్గజాతి 
వాళ్ళు తాము ఎక్కి వున్న మృగాలను 
వెనక్కు. తిప్పి, '" కాలి నడకన వచ్చిన 
వాళ్ళంతా చెక్షొక్కి, బందిపోట్లు వాటి కిందికి 
రాగానే ఈపెలతో పాడవండి!” అంటూ 
కేకలు పెట్టారు. 

ఖడ్ధజాతివాళ్ళల్లో కొందరు చెళ్లైక్క 
సాగారు. వాళ్ళ ఎత్తుగడ (గ్రహించిన బంది 
పోటు నాయకుడు, “ఒరే, మిత్రులారా! 
ఆ జొన్నకంకులు కోయటం ఆపి అందరూ 
వాహనాలెక్కండి. నేనూ, మరికొందరం 
ఈ ఖడ్గమృగాల మీద వున్న వాళ్ల అంతు 
చూస్తూం. మిగతా వాళ్ళు ఆ చెక్లుక్కే 
ముఠాను ఈటెలతో పొడిచి కింద పడ 
చేయండి, ” అని హెచ్చరించాడు. 

శిలాముఖి తను ఎక్కి వున్న ఖడ్గమృగాన్ని 
వెనక్కు తిప్పేలోపలే, బందిపోటు నాయ 
కుడూ, ఆతడి అనుచరులు కొందరూ 
వేగంగా వచ్చి, అతజ్జే అతడి వెంట వున్న 


చందమామ 


TTP ITC PN — EN TIT 


వాళ్ళనూ చుట్టు ముట్టారు. శిలాముఖి 
ధైర్యంగా బందిపోటు నాయకుడి ఈటె 
దెబ్బలను తన ఈతెతో కాచుకుంటూ, 
“జై అరఖ్యమాతా! "అందరూ చెట్ల కేసి 
ఖడ్గమృగాలను పరిగె త్తించండి !'' అంటూ 
అరిచాడు. 

ఖడ్లమృగాల మీద వున్న వాళ్ళందరూ. 
ఒక్కసారిగా ఆరణ్యమాతకూ జై, అంటూ 
కేకలు వేసి వేగంగా చెట్ల కేసి పరిగెత్త 
సాగారు. శిలాముఖి వాళ్ళందరి కన్న వెనక 
పడిపోయినా, ఉపాయంగా బందిపోటు 
నాయకుడి ఈ దెబ్బల నుంచి తప్పు 
కుంటూ, “చెట్ల మీద వున్న వాళ్ళు గురి 
చూసి బందిపోట్ల గుండెల్లో గుచ్చుకునేట్టు 
ఈటెలు విసరండి! " అంటూ అరిచాడు. 


శిలాముఖి తన్మప్రాణరక్షణా ప్రయత్నంలో 
కిందు మీదైపోతూ, యింత సేపూ చెట్ల 
ప్రాంతాన జరుగుతున్న దేమిటో గమనించ 
లేదు. అక్కడ చెజ్లుక్కబోతున్న ఖడ్గజాతి 
వాళ్ళ మీదికి కొందరు బందిపోట్లు పోయి, 
వాళ్ళను ఈజెలతో కొట్టసాగారు. గాయ 
పడిన వాళ్ళు కింద పడిపోగా, మిగిలిన ఖడ్గ 
జాతి వాళ్ళు చావు కేకలు పెడుతూ అరణ్య 
పురం కేసి పరిగెత్తసాగారు. 

శిలాముఖి కూడా ఎలాగో (ప్రాణరక్షణు 
చేనుకుంటూ, వెనక తరుముకు వస్తున్న 
బందిపోట్లకు దొరకకుండా తన అనుచరు 
లతో చెట్ల కేసి పారిపోగలిగాడు. కాని, 
అక్కడ మరికొందరు బందిపోట్లు తమ 
వాహనాలతో ఆతబ్ధి చుట్టు ముష్టే ప్రయత్నం 


చేశారు. పరిస్థితి విషమిస్తున్నదని (గ్రహిం 
చిన శలాముఖి, “ఐక మనం ఈ బంది 
పోట్లను .ఎదిరించలేం. ఆరణ్యుపురం కేసి 
పారిపోవటమే క్షేమం!" అని తన అను 
చరులను హెచ్చరించాడు. 


ఆ సమయంలో దాప్పుల నున్న ఒక చెట్టు" 


కొమ్మ ల్లోంచ్చి, “మహామంత్రి శలాముఖీ! 
పారిపోకు, నీ ఖఢమృగాన్ని వెనక్కు తిప్పి, 
దానిచేత నీ వెనక వన్తున్న ఒంకెను 
కుమ్మించు. నీ ఖడ్గమృగం కొమ్మువాడి, 
ఇంద్రుడి వజ్రాయుధం పదునుకు ఏ మాత్రం 
తీసిపోదు !'' అన్న మాటలు వినిపించాయి. 
శలాముఖి ఆ మాటలు స్పష్టంగా విన్నాడు, 
స్వరాన్నిబట్టి ఆ మాట్లాడింది తా నెరిగిన 
క్షత్రియ యువకుల వెంట వుండే స్వర్ణా 
చారి అనే వాడిదని కూడా గుర్తించాడు. 
కాని, అతడిలో నిలబడి బందిపోట్లను ఎది 
రించే ధైర్యం పూర్తిగా నీరు కారిపోయింది. 
ఆ కారణం వల్ల ఖశ్గమృగాన్ని మరి కాస్త 
గట్టిగా అదిలించి, తన అనుచరుల వెనగ్గా 
అరఖ్యపురం కేసి పారిపోసాగాడు. 


"హెచ్చరికను 


శిలాముఖితోపాటు, స్వర్ణాచారి చేసిన 
బందిపోట్ల నాయకుడు 
విన్నాడు. అతడు ఎక్కడలేని ఆగ్రహంతో 
స్వర్ణాచారి ఎక్కి వున్న చెట్టు కిందికి పోయి, 
"ఎవడ్రా అక్కడ? నా శత్రువులకు ఉపా 
యాలు చెపుతున్నావా? నే నెవర్నో తెలుసా?” 
అంటూ హుంకరించాడు. 

"నా పేరు స్వర్ణాచారి, పద్మపురవాస్తు 
శాస్త్రహ్ణాజ్ణు. పుట్టు పిరికి జీవి ఒంటెను 
చూసి, మహా పౌరుష ప్రాణి ఆయిన ఖడ్గ 
మృగం పారిపోవటం చూసి మెచ్చలేక శ్‌లా, 
ముఖిక అలాంటి సలహా యిచ్చాను. నాకు 
మీ ఒంకెజాతివాళ్ళూ, ఆ ఖడ్గమృగజాతి 
వాళ్ళూ -- అంతా మిత్రులే! '' అన్నాడు 
స్వర్ణాచారి కొమ్మల్లో నే వుండి. 

“' ఓహో6, చాలా అతి తెలివిగా మాట్టాడు 
తున్నావే! వెంటనే చెట్టు దిగి వస్తావా లేక 
గురి చూసి'ఈకె విసరమంటావా?'' అంటూ 
బందిపోట్ల నాయకుడు ఒంకె మీద లేచి 
నిలబడి ఈటె పై కెత్తాడు, 


—(ఇం౦కౌ వుంది) 


య 


(ఖడ్గబాతి వాళ్ళ పంటపొలాలను బందిపోట్లు దోచుకుపోతున్నారని కబురు వచ్చింది, 
ఖగ్గబాతి వాళ్ళు మంత్రి నాయకత్వాన బందిపోట్లను ఎదిరించబోయారు, ఆ సమయంలో 


చెట్లకొమ్మల్లో వున్న వాడొకడు వాళ్ళకు ధైర్యం చెప్ప 


'యాడు. బందిపోట్లు నాయ 


కుడు చెట్టు కిందికిపోయి ఈటె ఎత్తి ఆతజ్లు దిగిరమ్మని హెచ్చరించాడు, తరవాత --] 


బందిపోట్ల , నాయకుడి ముఖలక్షణాలూ, 
ఆతడు ఈటె ఎత్తి యులిపిస్తున్న తీరూ చూసి 
స్వర్ణాచారి తనకు చావు తప్పదనుకున్నాడు. 
ఖడ్గజాతి వాళ్ళు ఆ చుట్టుపక్కల ఎక్కడా 
లేరు. వాళ్ళు (ప్రాణాలరచేత పెట్టుకుని 
అరణ్యువురం కేసి పారిపోతున్నారు. ఇప్పుడు 
తను చెట్టు దిగకపోతే ఎక్కువ ప్రమాదమా? 
దిగితే ఎక్కువ (ప్రమాదమా? అని ఆలో 
చించసాగాడు స్వర్ణాచారి. 


“ఒరే, యింతకు ముందు ఆంత తెలి 
విగా మాట్రాడినవాడివి, ఇప్పుడు మతిలేని 
వెధవలాగా తలాడిస్తూ నా కేసి చూస్తావేం? 
కొమ్మల్లో నుంచి కిందికి దిగి వస్తావా, ఈమె 
విసరమంటావా? "" అన్నాడు బందిపోట్ల 
నాయకుడు పళ్ళుకొరుకుతూ. 

ఆ హెచ్చరికతో స్వర్థాచారి మరింతగా 
భయకంపితుడైపోయి, చెట్టు మీది నుంచి 
కిందికి దిగుతూ, '' అయ్యా, అనవసరంగా 


“'చందమామ' 


mm 
2 
ణా 
వా 


న్‌ా 


_గోడూ.. కట్టించాలనుకుని, 


నన్ను చంవి పావం కట్టుకోకండి, ఇంతకు 
ముందే చెప్పాను గదా, నేను వాస్తుశాస్త్ర 
జ్లొజ్లి. రాజప్రాసాదం దగ్గిర్నుంచి, పేద 
రైతు గుడిశె వరకూ ఏవాస్తు దోషం 
లేకుండా నిర్మించగలను,” అన్నాడు. 

ఆ మాటలకు బందిపోట్ల నాయకుడు 
పెద్దగా నవ్వి, “నువ్వు వాగే వాగుడు 
కేమైనా సందర్భ శుద్ది వున్నదా? నేను కొంపా 
నిన్నెతుకుతూ 
యీ అరణ్యంలోకి వచ్చాననుకున్నావా? 
ఛీ, వెధవా, దిగు ముందు!” అన్నాడు. 

స్వర్ణాచారి మారు మాటాడకుండా చెట్టు 
దిగి కింద నిలబడ్డాడు. బందిపోట్ల నాయ 
కుడు ఒంటె 


10 


మీది నుంచి దిగకుండానే, 


అతల్ణు ఓసారి పరీక్షగా చూసి, “నువ్వు 
చూడబోతే, ఆఖడ్లమృగాల మీద సవారీ 
చేసే వాళ్ళ జాతి మనిషిలా లేవు. ఇక్కడ 
ఈ కొండల్లో, ఆరణ్యాల్లో ఏం చేస్తున్నావు?” 
అని అడిగాడు. 

“ అయ్యా, మీ తెలివితేటలు అద్భుతం! 
'నేను'ఆ ఖడ్గజాతి వాలు కాదని మీరు సరి 
గానే గుర్తించారు. అనలు నాది పద్మపురం. 
గృహ నిర్మాణ వృత్తిలో బతుకు తెరువు 
అంత బాగా సాగక, యంత్ర నిర్మాణ 
రహస్యం కూడా తెలిసిన వాణ్ణి గనక, 
విఘ్నేశ్వరపూజారి అనే ఒక అర్చకుడితో 
కలిసి మాయ ఏనుగును సృష్టించాను. కాని, 
ఇద్దరు క్షత్రియ యువకుల కారణంగా 
ఆ వృత్తిలో గట్టి చావు దెబ్బతిని, పురం 
వదిలి యీ అరణ్యాలు పట్టాను," అన్నాడు 
స్వర్ణాచారి. 

“ఒరే, నువ్వు ఏదో మహాపురుషుడవని 
నీ జన్మ వృత్తాంతం అంతా అడుగుతున్నా 
ననుకుంటున్నావా విం, నీ సొంత గొడ 
వంతా నాకు వినిపిస్తున్నావు? నే నడిగింది 
నువ్వీ ప్రాంతాల ఏం చేన్తున్నావని. ఆ సంగతి 
చెప్పు చాలు. నీకు తోడుగా అదేదో పురం 
అంటున్నావే---ఆ పురం వాళ్ళెవరైనా 
యిక్కడ వున్నారా? '' అన్నాడు బంది 
పోట్ల నాయకుడు ఒంటె మీది నుంచి దిగి, 
ఈమెను స్వర్ణాచారి గుండెల కేసి గురిచేసి. 


చందమామ 


న్వర్ణాచారి సాణభయంతో గజగజ వణికి 
పోతూ, “అ 5, నన్ను చంపకండి, 
మిమ్మల్ని విసిగించకుండా ఆంతా నాలుగు 
మాటల్లో చెప్పేస్తాను. ఇక్కడికి దగ్గిర్లోనే 
ఒక పర్ణశాల వంటిది నిర్మించుకుని ఇద్దరు 
క్షత్రియ యువకులు నివసిస్తున్నారు. 
వాళ్ళకు కొంచెం దూరంలో కొండరాళ్ళతో 
ఒక కట్టడం కట్టుకుని నేనూ, విఘ్నేశ్వర 
పూజారీ వుంటున్నాం, '' అన్నాడు. 

క్షత్రియయువకులు అన్నమాట వింటూనే 


బందిపోట్ల నాయకుడు, స్వర్ణాచారి ముఖం | 
లోకి అనుమానంగా చూశాడు. తరవాత క్ల 


i CTA, 


స్వర్ణాచారి చెప్పటం ముగించగానే, “ఈ దగ్గి 
ర్లోనే యిద్దరు క్షత్రియ యువకులు పర్ణశాల 
g ఏ 'న్‌' 
నిర్మించుకుని వుంటున్నారా? వాళ్ళు 
తపన్సు, లాంటిది చేస్తున్నారా ఏం?” అని 
ఆడిగాడు, 

“* వాళ్ళకు తపన్సు చేయవలసిన ఖర్మేం 
పట్టింది. ఇద్దరూ యుద్ద విద్యల్లో ఆరితేరిన 

bj ద ఈ “కిక 

వాళ్ళు. అడవిలో వేటాడటం, అవసరం 


కలిగినప్పుడు దుష్ట శిక్షణా, శష్టరక్షణా 
చేస్తుండటం వాళ్ళ  నిత్యకార్య(క్రమం,"' 


అన్నాడు స్వర్ణాచారి ఉత్సాహంగా, 
“ఓహో, అలాగా!'' అంటూ బంది 
పోటు నాయకుడు అవహేళనగా నవ్వి, 
“ఇప్పుడు మేం చేసిన పని-ఖడ్గజాతి వాళ్ళ 
పండిన పంటలు కోనుకు పోవటం దుష్ట 


చందమామ 


! ju 
కార్య మవుతుందా? ఆ క్షత్రియ యువకు 
లకు యీ సంగతి తెలిస్తే ఏమంటారు?” 
అని అడిగాడు. 

బందిపోటు తనం దుష్టకార్యాల్లో వరమ 
దుష్టకార్యమనీ, ఈ సంగతి వింతే క్షత్రియ 
యువకులు వూరుకోరనీ చెప్పాలనిపించింది 
స్వర్ణాచారికి. శౌని, అలా చెప్పటం కోరి 
గాంతు కోయించు కోవటమే అని (గ్రహించి 
ఆతడు తడబడే గొంతుతో, “అయ్యా, మీరు 
చాలా గొప్ప ధర్మసూక్ష్మానికి సంబంధిం 
చిన (ప్రశ్న అడిగారు. దానికి జవాబిచ్చే 
అర్హత నాకు లేదు,” అన్నాడు. 

“బతికి పోయాప్‌!” అన్నాడు బంది 
పోట్ల నాయకుడు పెద్దగా బుసకొడుతూ. 


1 
Es 


తరవాత ఒక్క క్షణం ఆగి, "ఆ క్షత్రియ 
యువకులు వుంటున్న పర్ణశాల అన్నావే, 
అక్కడికి దారి తియ్యి. అంత మంచి 
వాళ్ళు ఈ అరణ్యంలో (ప్రాణాలతో వుండటం 
మాబోటి వాళ్ళకు క్షేమం కాదు," అన్నాడు. 

బందిపోట్ల, నాయకుడి ఉద్దేశమేమిటో 
ఆ మాటల ద్వారా స్వర్ణాచారి (గ్రహించాడు. 
ఆ క్షత్రియ యువకులిద్దరిని హతమార్చా 
లని అతడు ఆలోచిస్తున్నాడు. ముందుగా 
ఆ యువకుల్ని హెచ్చరించటం ఎట్లా? 

“ ఏమిటాలోచిస్తున్నాద్‌ ? పారిపోవాలని 
చూస్తున్నావా? జాగ్రత్త! ఈటెకు గుచ్చి, 
చెట్టుకు వేలాడ తీస్తాను," అన్నాడు బంది 
పోట్ల నాయకుడు. 


తానిక మాటలతో కాలయాపన చేయటం 
(ప్రాణాపాయకరం అని గుర్తించి, స్వర్ణా 
చారి తాను చెప్పిన క్షత్రియ యువకులుండే 
పర్ణశాల కేసి బయలుదేరాడు. బందిపోట్ల 
నాయకుడు తిరిగి ఒంటె ఎక్కి, తన అను 
చరులిద్ధరిని వెంట రమ్మని కేక పెట్టాడు. 

ముందు న్వర్షాచారీ, కొంచెం వెనకగా 
ఆ ముగ్గురు బందిపోట్లూ. బయలుదేరి కొద్ది 
'సేపటికల్లా, పర్ణశాల లాంటి ఒక ప్రదేశాన్ని 
సమీపించారు. పూలమొక్కలూ, ఫల 
వృకాలూ వున్న ఒక (ప్రశాంత ప్రదేశం 
మధ్య ఒక చిన్న కుటీరం వున్నది. ఆ కుటీర 
ప్రాంతం చుట్టూ కంచె వున్నది. ఆ కంచె 
బయట ఒక ఆవు పచ్చిక మేస్తున్నది. 

స్వర్ణాచారి వెనగ్గా ఒంటె మీద వస్తున్న 
బందిపోట్ల నాయకుడు ఆవును చూస్తూనే 
కళ్ళింత చేసి, “ఒరే, ఆచారీ! ఆ ఆవు 
పాడి అవులా కనిపిస్తున్న దే, దూడ 
ఎక్కడ?" అని అడిగాడు. 

“అయ్యా, అది పాడి ఆవే. దూడ 
ఆ కంచెకు అవతల ఎక్కడో మేస్తూ. 
వుంటుంది.'' అన్నాడు స్వర్ణాచారి. అతడికి 
ముందుగా క్షత్రియ యువకులకు శతు 
దాడి గురించి,ఎలా హెచ్చరించటమా అన్న 
గడ్డు సమస్య ఎదురయ్యింది. మధ్యలో. 
యీ బందిపోటు పాడి ఆవుల గురించి 
ముచ్చట లాడుతున్నాడు, 


చందమామ 


య్యా, మీ రిక్కడే వుండండి, నేను 
ముందుగా ఆ కుటీరానికి పోయి క్షత్రియ 
యువకులున్నారేమో పస్తాను,” 
అన్నాడు స్వర్ణాచారి ఎంతో అమాయకుడిలా 


చూసి 


ముఖం పెట్టి. 


ఆ మాటలకు బందిపోట్ల నాయకుడు క 


చిన్నగా నవ్వి, “ఒరే, 
జిత్తులు నా దగ్గిర చెల్లవు. 


నుంచి ఈ అరణ్యాలూ, 


ని గుంటనక్క 
సింధు ఎడారుల 
కొండలూ చేరే 


లోపల నీ బోటి వాళ్ళను చాలా మందిని 


చూశాను. నువ్వు కంచె దగ్గిరే వుండి, 
ఆ క్షత్రియ యువకులు వినేలా, 'దూర 


దేశం నుంచి అతిథులు వచ్చారు! అని ఖే 


కేక పెట్టు; తెలిసిందా!" అన్నాడు. 
బందిపోట్ల నాయకుడి ఎత్తుగడ ఏమిటో 
స్వర్ణాచారికి అర్ధమైంది. తను అతిథు 
లొచ్చారని కేక పెట్టగానే, యువకులిద్దరూ 
నిరాయుధులుగా కుటీరం నుంచి బయిటికి 


వస్తారు. అప్పుడు వాళ్ళను హతమార్చ, 


వచ్చునని బందిపోటు ఆలోచిస్తున్నాడు. 
శాని, తాను వాడు చెప్పినట్టు కేక వేయక 
పోతే ఆపదలో చిక్కుకోవలసి వస్తుంది. 
ఏమిటి దారి? 

“6, కేక పెట్టి పిలువు, ఏమిటి 
అంతగా తటఓపటాయిస్తున్నావు?'"' అంటూ 
బందిపోట్ల నాయకుడు ఈపెను స్వర్ణాచారి 
వీపుకు గట్టిగా ఆనించాడు. 


చందమామ 


Bs ఉన Py క్త Ee 


4 


డ్‌ 


టా దో 
న్వర్ణాచారి పెద్దగా గొంతెత్తి, 
మీద దూర దేశం నుంచి అతిథులు ఎత్తి 
వచ్చారు! ” అని కేక పెట్టాడు. తరవాత 
రెండు మూడు క్షణాల కాలం జరిగినా 
కుటీరంలో నుంచి ఎవరూ బయటికి రాలేదు. 

“* అయ్యా, క్షత్రియ యువకులు వేటకు 
వెళ్ళినట్టుంది 1” అన్నాడు స్వర్ణాచారి, 
(ప్రమాదం తొలిగిపోయిందని సంతోషపడుతూ. 

* అనుమానం ఎందుకు, మరోసారి కేక 
వెయ్యి, చూథ్ధాం! ” అన్నాడు బందిపోట్ల 
నాయకుడు, 

స్వర్ణాచారి యీసారి మరింత బిగ్గరగా 
కేక పెట్టాడు. కుటీరంలో నుంచి ఎపరూ 
బయిటికి రాలేదు. బందిపోట్ల నాయకుడు 


13 


“ఒందల 


ఒంటె మీదినుంచి దిగి, తన అనుచరుడొకణ్ణి 
స్వర్ణాచారి పారిపోకుండా కాపలా వుండమని 


చెప్పి, రెండవ వాళ్లు వెంటబెట్టుకుని, కంచె 


దాటి కుటీరం ముందుకు వెళ్ళాడు. 
కుటీర ద్వారానికి అడ్డంగా వున్న వెదురు 
తడికె తాడుతో ఒక మేకుకు బయట గట్టిగా 
బంధించబడి వున్నది. దాన్ని చూన్తూనే 
బందిపోట్ల నాయకుడు, తన పక్కన వున్న 
వాడితో, ''ఆ ఆచారి చెప్పిందే నిజం. 
ఆక్ష(త్రియు లిద్దరూ ఇంటలేరు. మనం 
లోపలికి పోయి చూద్దాం, పనికొచ్చే విలు 
వైన వన్తువులేమైనా దొరకవచ్చు !'' అన్నాడు. 
బందిపోట్లిద్దరూ ద్వారానికి బిగించి 
వున్న వెదురు తడికెను వెనక్కు తోసి 


కుటీరం లోపలికి వెళ్ళారు. లోపల వాళ్ళకు 
దోచుకునేందుకు విలువైన వన్తువు లేవీ 
కనిపించలేదు, గోడల నుంచి పులీ, ఎలుగూ, 
జింకా లాంటి మృగాల చర్మాలు వేలాడు 
తున్నవి. గోడకు ఒక మూలగా రెండు 
ఈమెలూ, కొన్ని విల్లంబులూ అనించి 
వున్నవి. కొక్కెం నుంచి రెండు ధనున్సులు 
వేలాడుతున్న వి, 

“వీళ్ళెవరో కాని మంచి విలుకాళ్ళలా 
వున్నారు. దూరం నుంచే శత్రువునుగాని, 
అడవి మృగాన్నిగాని కొక్టేందుకు బాణం 
కన్న గొప్ప ఆయుధం మరొకటిలేదు. మనం 
విలువిద్య కూడా కొంత నేర్చుకుని వుండటం 
మంచిది. ఆ విల్లంబులు తీనుకో!” అని 
హెచ్చరించాడు బందిపోట్ల నాయకుడు తన 
అనుచరుల్ణు. 

నాయకుడు యిలా హెచ్చరించగానే 
బందిపోటు ముందుకు పోయి అక్కడ 
వున్న రెండు ధనున్సులనూ, అంబులనూ 
తీనుకుని కట్టగా కట్టి, భుజాన పెట్టు 
కున్నాడు, బందిపోటు నాయకుడు కుటీరం 
లోని అన్ని మూలలకూ పోయి బాగా వెతికి, 
అక్కడ విలువైన వస్తువు లేవీ కనబడక 
పోవటంతో నిరుత్సాహ పడిపోయి, తల్శ 
వంచుకుని కుటీరం బయటికి వచ్చేశాడు, 

“ఆచారీ! నువ్వు చెప్పే ఆ క్షత్రియ 
యువకులు ఆహారధాన్యాలు కూడా కుటీ 


చందమామ 


ఎత సర చా నమమ పప! 


రంలో ఎక్కడా దాచినట్టు లేదే! పులి 
చర్మాలూ, జింక చర్మాలూ తప్ప ఆఖరికి 
ఏనుగుల దంతాలైనా ఎక్కడా కనిపించ 
లేదు. వాళ్ళు అడవి ఏనుగులను వేటా 
డరా?" అన్నాడు బందిపోటు నాయకుడు. 

“అయ్యా, ఆక్ష(త్రియ యువకులు 
ఆహారం కోసం తప్ప ఏ ఆడవి జంతువునూ 
చంపరు. మీరు చూసిన పులిచర్మాలు, 
వాళ్ళు అత్మరక్షణ కోసం చంపిన పులులవని,'' 
అన్నాడు స్వర్ణాచారి. 

“ఓహోం వాళ్ళకు ఏనుగు దంతం 
విలువ కూడా తెలియదన్నమాట ! "అన్నాడు 
బందిపోట్ల నాయకుడు యీసడిస్తున్నట్టు. 

తరవాత అతడు ఆదాపుల మేస్తున్న 
అవును తన అనుచరులకు చూపుతూ, 
“ఒంకుపాలు తాగి తాగి ముఖం మొత్తు 
తున్నది. ఈఅఆవు మెడకు తాడు బిగించి 
వెంట లాక్కురండి. దాని దూడ ఎక్కడ?” 
అంటూ చుట్టూ కలియచూడసాగాడు. 

ఒక బందిపోటు అవు దగ్గిరకు పోయి 
దాని మెడకు తాడు తగిలించి ఒంటె కేసి 
లాక్కుపోసాగాడు. ఆవు మెడ గింజుకుంటూ 
పెద్దగా అరిచింది. ఆ అరుపు వింటూనే 
కుటీరం వెనక నుంచి దాని దూడ పరి 
గెత్తుకు వచ్చింది. 

“ఈ ఆచారిని కూడా ఒం'టె మీద ఎక్కిం 
చండి,'' అన్నాడు బందిపోట్ల నాయకుడు. 


చందమామ 


ఆమాట వింటూనే స్వర్ణాచారి గడగడ 
లాడిపోతూ, “ అయ్యా, నన్ను మీ వెంట 
తీనుకుపోకండి. నా కిక్కడే హాయిగా వున్నది. 
నా బతుకు యిక్కడే వెళ్ళబుచ్చుతాను,'” 
అన్నాడు. 

“అదేం కుదరదు. మేం (ప్రన్తుతం 
వుంటున్న కొండ చరియ ప్రాంతాల వాస్తు 
శాస్త్రం తెలిసిన వాడివి గనక, నువ్వు చక్కని 
గృహాలు నిర్మించాలి, కొద్ది కాలంలోనే మేమీ 
చుట్టుపక్కల నూరామడల వరకూ ఆక్ర 
మించుకుని, ఆధికారం చెలాయించ 
బోతున్నాం. ఇప్పుడు నువ్వు గృహాలు 
నిర్మించబోయే చోటు రాజధానీ నగరం 
అవుతుంది. నిన్ను తప్పక ఆస్థాన వాస్తు 


15 


శాస్త్రజ్జుణ్స చేసి గౌరవిస్తాను,” అన్నాడు 
బందిపోట్ల నాయకుడు. 

“ అయ్యా, నా కలాంటి పదవులేమీ వద్దు. 
నన్నిక్కడే నుఖంగా....” 

స్వర్ణాచారి మాట పూర్తి చేసే లోపలే 
బందిపోటొకడు ఆతడి గౌంతు పట్టుకుని 
ఎత్తి ఒంటె మీద పడవేశాడు. స్వర్ణాచారి 
అక్కడ లేచి నిలబడి, “రక్షించండి! 
రక్షించండి! '' అంటూ అరవసాగాడు. 

న్వర్లాచారి కేకలు ఆ కుటీర ప్రాంతానికి 
వస్తున్న అతడి మిత్రుడు విఘ్నేశ్వర పూజారి 
అనేవాడు విన్నాడు. ఆతడు న్వర్లాచారికేదో 
(ప్రమాదం సంభవించిందని (గ్రహించి త్వర 
త్వరగా కుటీరాన్ని సమీపించాడు. అతడి 
దృష్టికి ఒంటెల మీద వున్న బందిపోట్లూ, 
స్వర్ణాచారీ, బందిపోట్లలో ఒకడు లాక్కు 
పోతున్న పాది ఆవూ కనిపించాయి. 

విఘ్నేశ్వర పూజారికి మెరుపులా ఒక 
ఆలోచన వచ్చింది. కుటిరంలో నివసించే 
క్షత్రియ. యువకులు ఒక సింహాన్ని, పిల్లగా 
వున్నప్పుడే పటుకు వచ్చి, పెంచుతున్నారు. 


అది ఆ యువకులు కుటీరం దగ్గిర వున్న 
సమయాల్లో స్వేచ్చగా ఆ చుట్టు పక్కల 
తిరుగుతూ వుంటుంది. వాళ్ళు కుటిరంలో 
లేనప్పుడు దాన్ని కుటీరం వెనక వున్న 
కర్రల బోనులో వదిలి పోతూంటారు. 
ఇప్పుడు విఘ్నేశ్వరవూబారికి ఆ సింహాన్ని 


"బోనులో నుంచి వదలటం వల్ల స్వర్షాచారినీ, 
ల్ల స్వన్లా 


పాడి అవునూ రక్షించవచ్చన్న ఆలోచన 
కలిగింది. పాడి ఆవుకూ, సింహానికీ చాలా 
“స్నేహం. ఆవు అరుపులు సింహాన్ని రెచ్చ 
గొట్టి, దానికి బందిపోట్ల మీదికి దూకేలా 
కోపం తెప్పించవచ్చు.... 
విఘ్నేశ్వరపూజారి పరుగు పరుగున 
పోయి బోనులోంచి సింహాన్ని బయిటికి 
వదిలాడు. అది బయిటికి వస్తూనే పెద్దగా 
గర్జించి, బందిపోట్ల కేసి వేగంగా దూకుతూ 
పరిగెత్తింది. దాన్ని చూస్తూనే జంటెలు 
ఒక బందిపోటు పట్టుతప్పి 
ఒంటె మీది నుంచి కింద పడిపోయాడు. 
సింహం చెంగున ఎగిరి వాడి మీద పడి, 
గొంతు పట్టుకున్నది. 


జెదిరాయి. 


--[ఇంకా పుంది,) 


(బందిపోట్లనాయకుడు న్వర్లాచారి అనే వాళ్లొకణ్ణు పట్టుకుని, ఆతడి ద్వారా ఆరణ్యంలోని 
ఒక కుటీరంలో నివసిస్తున్న యిద్దరు కృత్రియయువకుల్ని గురించి తెలుసుకున్నాడు. 
ఆ సమయంలో విఘ్నేశ్వరవూజారి ఆనేవాడు బందిపోట్ల పైకి పెంపుడు సింహాన్ని ఉసి 
కాల్చాడు, ఆది బందిపోట్లలో ఒకడి మీదపడి, గట్టిగా గొంతుపట్టుకున్నది. తరవాత-_] 


హఠాత్తుగా గర్జిస్తూ వెనక వస్తున్న తన 
అనుచరుడి మీద పడిన సింహాన్ని చూస్తూనే 
బందిపోట్లనాయకుడు అదిరిపడ్డాడు. అతడు 
ఒక్క క్షణం ఏమిచేయటమా అని ఆలో 
చించి, చప్పున ఈౌెను పై కెత్తి, సింహాని 
కేసి బలంగా విసిరాడు, ఈకె పోయి 
_సింహానికి ఒక ఆడుగు దూరంలో నేలకు 
తగిలి, నిలువుగా గుచ్చుకుపోయింది. 
సింహం చూూ(తం బందిపోటును గొంతు 


*చందనూమను” 


పట్టుకుని అటూ యిటూ విదిలిస్తూ నేల 
మీద పార్లించటం మానలేదు. 
బందిపోట్లనాయకుడు చుట్టూ ఓసారి 
కలయ చూశాడు. సింహం పట్టులో చిక్కిన 
బందిపోటువాడి ఒంటె బెదిరి క్షత్రియ 
యువకుల కుటీరం వెనక వున్న చెట్ల కేసి 
పారిపోయింది. మరొక అనుచరుడున్న 
ఒంటె మీది నుంచి స్వర్షాచారి రక్షించండి, 
అంటూ బిగ్గరగా. కేకలు పెడుతున్నాడు. 


బందిపోట్లనాయకుడికి యిక తాను తన 
ఆనుచరుణ్ణు సింహం బారి నుంచి కాపాడ 


లేనని తెలిసిపోయింది. నోట 
చిక్కిన ఆ బందిపోటు రెండు మూడుసార్లు 
పెద్దగా అరిచి వూరుకున్నాడు. 
సింహం వాళ్లు దూరంగా విదిలించి పార 
వేసి, వెనక కాళ్ళ మీద కూర్చుని చిన్నగా 
గర్జిస్తూ బందిపోట్ల నాయకుడి కేసి 
ముందున్న బందిపోటు లాక్కు పోతున్న 
పాడిఆవు కేసీ చూడసాగింది. 

ఈసారి సింహం తన మీదో లేక తన 
అనుచరుడి మీదో తప్పక దూకుతుందని 
బందిపోట్లనాయకుడు భయపడ్డాడు. ఆది 
ముఖ్యంగా. ఆహారం కోసం ఆవును పట్టు 


10 


సింహం 


ఇప్పుడు 


కోవాలని చూస్తున్నదని అతడు పారబడ్డాడు. 
ఆవును వదిలి వేస్తే తమకు సింహాన్నుంచి 
ఎలాంటి ప్రమాదమూ రాకపోవచ్చు.,.. 

బందిపోట్లనాయకుడు యిలా అనుకుని 
తన అనుచరుడితో, “ఒరే, ఉష్టవెధవా! 
నీ తెలివి తక్కువ తనం వల్లనే మనవా 
డొకడు చచ్చాడు. సింహగర్జన వింటూనే 
నువ్వు ఆవును వదిలివేస్తే యీ ప్రమాధం 
సంభవించేది కాదు. “సింహం ఆవును 
తరుముకుంటూ అరణ్యంలోకి పోయేది: 
ఇప్పటికైనా బుద్దిగా ఆపును వదిలి పెట్టు," 
అని, కేకలు పెడుతున్న స్వర్ణాచారి కేసి 
రౌద్రంగా చూస్తూ, “ఒరే, వాన్తుపక్షి! ఇక 
నైనా .నోరుమూనుకుని మా వెంటపస్తావా, 
లేకపోతే ఒంటు మీది నుంచి కిందికి పడ 
దోసి సింహానికి మేతగా వెయ్యమంటావా? "' 
అన్నాడు, 

ఈ ప్రశ్న స్వర్ణాచారికి ఎంతో సంతో 
షాన్ని కలిగించింది. క్షత్రియ యువకుల 
పెంపుడు సింహం తనకు బాగా మాలిమి 
అయినదే. అది తనను ఏమీ చేయదు. 
ఆ కారణంగా ఆతడు లేని భయాన్ని 
నటిస్తూ, “' ఉష్పనాయకా ! నన్ను సింహా 
నికి మేతగా వెయ్యండి. ఆ విధంగానైనా 
జన్మభూమిలో నే మరణిస్తాను. జన్మభూమి 
కన్న [ప్రియమైన వస్తువు మరేం వున్నది!" 
అన్నాడు. 


చందమామ 


బందిపోటునాయకుడికి ఓ క్షణకాలం 
న్వర్ణాచారిని ఒంటె మీది నుంచి కింద పడ 
వేయటమే మంచిదనిపించింది. కాని, ఆత 
కొండచరియ 
(ప్రాంతాల కట్టనున్న రాజధాని నగరం మాట 


డికి మరుక్షణంలో తాసు 
గుర్తు కొచ్చింది. ఆ కారణంగా అతడు 
తన అనుచరుడితో, 


యిక్కడ సింహానికి ఆహారంగా వదలకు. 


“ఒరే, ఆ వాస్తుపక్షిని 


మనం నిర్మించబోయే కొండకోట పట్టణానికి 
వాడి సాయం కావలిసి వస్తుంది. అక్కడ 
వాడు అంతగా మన మాట వినకపోతే, 
అప్పుడు ముక్కలు ముక్కలుగా నరికి 
వ తోడేళ్ళ పొట్టలో నింపుదాం,"' అన్నాడు. 

ఈ మాటలతో స్వర్ణాచారికి నిజంగానే 
చావు భయం కలిగింది, అతడు సింహాని 
కేసి తిరిగి, ర 
పెద్దగా కేక 


“భీమా! భీమా!” అంటూ 
పెట్టి “రక్షించండి! రక్షిం 
చండి! '' అంటూ ఆరవసాగాడు. 

పెంపుడు సింహం పేరు భీముడు. అది 
తన పేరు చెవుల పడగానే గర్జిస్తూ లేచి, 
ఒకసారి జూలు విదిలించుకుని స్వర్ణాచారి 
వున్న ఒంటె కేసి దూకింది. కాని, యాలో 
పలే రానున్న (ప్రమాదాన్ని గుర్తించిన బంది 
పోటు ఆవు మెడకు వున్న తాడును చప్పున 
వదీలి, ఒంకెను గట్టిగా ఆదిలించాడు. 
ఒంటె జొన్నపోలాల “కేసి పరుగు లంకించు 
కున్నది. దాని వెనకగా బందిపోటునాయ 


చందమామ 


కుడు కూడా తన ఒంటెను వేగంగా పరి 


గెత్తించాడు. 

ఈ జరిగినదంతా విఘ్నేశ్వర పూజారి 
కుటిరం వెనక వుండి చూస్తూనే వున్నాడు. 
ఎంతో కాలంగా తనకు మి(త్రుడుగా వుంటూ 
కష్టసుఖాల్లో తనను వదలని స్వర్ణాచారి 
బందిపోట్లకు బందీ అయి ,పోవటం అతడికి 
ఎంతో బాధ కలిగించింది. సమయానికి 
క్షత్రియ యువకులు కుటీరంలో వున్న 
ట్రయితే, యీ విపత్తు కలిగి వుండేది కాదు. 

విఘ్నేశ్వరపూజారి యింతగా అనుకునే 
ఆ క్షశియ యువకులిద్దరూ ఆ సమయంలో 
ఆరణ్యంలో వేట ముగించి తమ కుటీరాల 
వైపుకే బయలుడేరి వస్తున్నారు. ఆ రోజున 


1 


న్‌ా 


వాళ్ళకు వేట బాగా సాగింది. ఒక. యువ 
కుడి భుబాన్నుంచి లేడి ఒకటి వేళ్ళాడు 
తున్నది. రెండవ యువకుడి భుజం మీద 
రెండు. అడవికోళ్ళూ, చేతిలో నాలుగు 
కుందేళ్ళూ వున్నవి. వాళ్ళు నిశ్చింతగా 
కబుర్లాడుకుంటూ నడుస్తున్నారు. 

ఆ యుపకులిద్దరూ తమ కుటీరానికి 
కూతవేటు దూరంలో వుండగా పెంపుడు 
సింహం చిన్నగా. గర్జిస్తూ వాళ్ళ దగ్గిరకు 
వచ్చి, గిరికీలు తిరుగుతూ, యువకుల్లో 
ఒకడి కాళ్ళను చుట్టుకోసాగింది. సింహాన్ని 
చూసి. ఆ యువకులు పొందిన ఆశ్చర్యం 
ఆంకా యింతా కాదు. తాము వేటకు 
బయలుదేరేటప్పుడు దాన్ని బోనులో పెట్టటం 


12 


“జరిగింది కదా! మరి అది బోనులో నుంచి 
ఎలా బయట పడింది? కర్మం కాలి సింహం 
ఎవరికైనా ప్రాణహాని కలిగించలేదుగదా ! 

యువకులు యిలాంటి అనుమానాలతో 
ఒకరి ముఖం కేసి ఒకరు ప్రశ్నార్థకంగా 
చూసుకునేంతలో విఘ్నేశ్వర పూజారి చెట్ల 
వెనక నుంచి వాళ్ళ ముందుకు పరిగెత్తు 
కుంటూ వస్తూ, “మహా యోధుల్లారా, ఖడ్గ 
జీవదత్తుల్లారా ! పుట్టిమునిగింది, కొంప 
లంటుకున్నై, సర్వనాశనం జరిగిపోయింది!" 
అన్నాడు. 

ఆ మాటలకు క్షత్రియయువకు లిద్దరూ 
ఓక్షణకాలం నివ్వెరపోయారు. వాళ్ళల్లో 
ఒకడు పూజారి కేసి నిశితంగా చూస్తూ, 
“ఏమిటా సర్వనాశనం ? నువ్వూ, మేమూ, 
చుట్టూ వున్న అరణ్యం పచ్చగా కళకళ 
లాడుతూ బతికే వున్నాంగదా ! మరి ఆ జరిగి 
పోయిన సర్వనాశనం ఏ (ప్రాంతాల? మాకు 
ఆశ్చర్యం కలిగిస్తున్న దల్లా, యీ భీముడు 
బోనులో నుంచి ఎలా బయట పడగలిగాడా 
అన్నదే! '' అని సింహం జూలు పట్టుకుని 
వేళ్ళతో దువ్వసాగాడు. 

విఘ్నేశ్వరపూజారి ఆ క్షత్రియ యువకు 
లిద్దరికీ అంతకు ముందు కుటీరం (ప్రాంతాల 
జరిగిన భీభత్సం సంగతి గబగబా చెప్పి, 
“' ఖడ్గ జీవదత్తుల్లారా! ఇక్కడ కాలయాపన 
చేయటం దేనికి? త్వరగా కుటీరం దగ్గిరకు 


చందమామ 


Bea > శ్‌ 


ల్‌ 


రండి, ఆక్కడ భీముడి పంజా దెబ్బలకు 
చచ్చిన బందిపోటు శవాన్ని కూడా మీరు 
చూడపచ్చు. ఆ మహా విఘ్నేశ్వరుడి కృప 
వల్ల పాడిగోవూ, గోవత్సం మ్మాతం మనకు 
దక్కాయి,” అన్నాడు, 

పూజారి చెప్పినదంతా విన్న ఖడ్గ జీవ 
దత్తులకు ఆశ్చర్యంతో పాటు, ఎక్కడ 
లేని కోపావేశం కూడా కలిగింది, తాము 
వుంటున్న మహారణ్యంలో ఆదిమవాసులైన 
అనేక తెగల మానవులు నిపసిస్తున్నారని 
మాత్రమే యింత వరకూ వాళ్ళకు తెలును. 
ఒంకెలను యీనాటి వరకూ వాళ్లా (ప్రాంతాల 
చూసి ఎరగరు. ఆలాంటి పరిస్థితుల్లో 
ఒంటెల మీద వచ్చిన బందిపోట్లు తమ 
కుటీరంలో జొరపడటమేగాక, తమకు అతిథి 
సమానుడైన స్వర్ణాచారిని బలవంతంగా 
ఎత్తుకు పోవటం వాళ్ళకు ఎక్కడ లేని 
కోపాన్నీ తెప్పించింది. 

"జీవా యిక మనం యిక్కడ కాల 
యాపన చేయకూడదు, ఆ బందిపోట్లు 
వెళ్ళిన మార్గం విదో పూజారి మనకు 
చెప్పాడు గదా, మనం వెంటనే బయలుదేరి 
పోయి స్వర్ణాచారిని వాళ్ళ బారి నుంచి 
విడిపించి, ఆ దుర్మార్లుల్ని నరికి పోగులు 
వేద్దాం," అంటూ ఖడ్గవర్మ కత్తి దూశాడు. 

జీవదత్తుడు తన మిత్రుడి భుజం మీద 
చేయి వేసి, “ఇడా, ముందు వెనుకలు 


చందమామ 


Er AE 


అ a 


చూడకుండా శత్రువుల కేసి దుమకటం 
ప్రమాద కారణం 'అవుతుంది. ఆ శత్రువుల 
సంఖ్య ఎంత? వాళ్ళు మన కుటీరం కేసి 
పనిగట్టుకు రావడం వెనక ఏదైనా రహస్యం 
వున్నదా? ఇవన్నీ సావధానంగా ఆలోచిం 
చాలి. పైగా ఎక్కడో ఎడారుల్లో మాత్రమే 
వాహనాలుగా ఉపయోగించే ఒంటెలను, 
ఆ దుర్మార్గులు యీ అరణ్యంలోకి ఎందుకు 
తెచ్చారు?....సరే, ముందు కుటీరంలో 
నుంచి వాళ్ళు ఏమేమి ఎత్తుకుపోయారో 
వెళ్ళి చూద్దాం," అన్నాడు. 

ఖడ్గ జీవదత్తులు కుటిరం ముందుకు 
వెళ్ళేంతలో, వెనక వస్తున్న విఘ్నేశ్వర 
పూజారి వాళ్ళను ఆపి, "యోధుల్లారా! 


13 


మద తే వెట్‌] 


ఇదిగో యీ పొద పక్కన నేల వాలి వున్న 


శత్రుశవాన్ని తిలకించండి ! భీముడి పంజా 
దెబ్బకు వీడు వీరస్వర్గం అలంకరించాడు,” 
అన్నాడు. 

ఖడ్గ జీవదత్తులు బందిపోటు శవం వున్న 
చోటుకు పోయారు. ఖడ్గవర్మ కాలితో 
శవాన్ని అటూ యిటూ కదిలించాడు, జీవ 
దత్తుడు శవం కేసి పరీక్షగా చూసి, “వీడు 
అడవిజాతి వాడు కాదు. దుస్తుల తీరూ, 
ముఖ లక్షణాలూ చూన్తూంకే, ఎక్కడో 
దూర ప్రాంతం నుంచి యీ ఆరణ్యాల్లోకి 
వచ్చినట్టుంది," అన్నాడు. 

“* వీడు కాస్త (ప్రాణంతో వున్నట్టయితే, 
'వన్నించి అన్ని రహస్యాలూ బయటికి 


14 


లాగే పని. పాపం, భీముడి కేం తెలును! 
కోపం కొద్దీ పంజా దెబ్బలతో పాటు, వాడి 
కోరలతో గొంతు కూడా పట్టుకున్న ది," 
అన్నాడు ఖడ్లవర్మ. 

తరవాత యువకులిద్దరూ కుటీరంలోకి 
వెళ్ళారు. అక్కడ చాలా వస్తువులు చెల్లా 
చెదురుగా కింద పడవేసి వున్నవి. గోడకు 
వేళ్ళాడుతూ వుండవలసిన రెండు ధను 
న్ఫులూ, ఒక మూలగా పెట్టివుంచిన 
అంబులూ వాళ్ళకు కనిపించలేదు. 

గ ఈ బందిపోట్లకు మన: కుటీరంలో కని 


పించిన విలువగల వ 


వులు. ధనున్సులూ, 
అంబులూ అన్న మాట! "వీళ్ళను వదల 
రాదు, వేటాడి తీరవలసిందే! వాళ్ళు ఎటు 
నుంచి వచ్చారో, ఎటు పోయారో ఖడ్గజాతి 
వాళ్ళల్లో కొందరైనా తప్పక చూసే 
వుంటారు," అని జీవదత్తుడు, పూజారితో, 
“ విఘ్నేశ్వర పూజారీ ! నువ్వు కొంచెం వెళ్ళి 
యీ చుట్టుపక్కల ఎవడైనా ఖడ్గజాతి వాడు 
కనిపిస్తే, వెంటనే వాస్ణ యిక్కడికి తీను 
కురా!” అన్నాడు, 

విఘ్వేశ్వర పూజారి కుటీరం నుంచి 
బయటికీ వచ్చేసరికి, ఆ పరిసరాల్లో వున్న 
మోకాళ్ళ ఎత్తు కంచె పక్కగా ఖస్గజాతి 
వాళ్ళ నాయకుడు అరణ్యమల్లూ, అతడి 
అనుచరులు కొందరూ రణగొణ ధ్వనిగా 


మాట్టాడుకుంటూ రావటం అతడికి కని 


చందమామ 


పించింది. వెంటనే విఘ్నేశ్వర పూజారి 
వాళ్ళ “క్షత్రియ 
యువకులు వేట నుంచి యిప్పుడే తెరిగి 
వచ్చారు. ఒంకెల మీద వచ్చిన బంది 
పోట్లను మీలో ఎవరైనా చూశారా? వాళ్ళు 
నా ప్రాణమిత్రుడైన స్వర్ణాచారిని ఎత్తుకు 
పోయారు," అన్నాడు. 


కేసి గబగబాపోయి, 


ఆ మాటలకు అరణ్యమ ల్లు చిన్న 
బుచ్చుకుని, “పూజారీ, మేం ఆ బంది 
పోట్లను చూడటం ఏమిటి ? వాళ్ళు మా పంట 
పొలాలను దోచుకు పోతూండగా ఎదిరించి, 
వాళ్ళ ధాటికి తట్టుకోలేక - పారిపోయాం 
కూడా, న్వర్ణాచారి వాళ్ళ వింత జంతువుల్లో 
ఒక దాని మీద వుండటం నా అనుచరుల్లో 
కొందరు చూశారు. ఖర్గ, జీవదత్తు ప్రభు 


వులు సమయానికి యిక్కడ వున్నట్టయితే, 
ఆ దుర్మార్గుల్లో ఒక్కడు కూడో [ప్రాణాలతో 
పోగలిగేవాడు కాదు," అన్నాడు. 

బయట రేగిన కలకలం విని ఖడ్గ జీవ 
దత్తులు కుటీరం నుంచి వెలుపలికి వచ్చారు. 
ఆరణ్యమల్లు వాళ్ళ దగ్గిరకు పోయి, “ఖడ్గ 

జీవదత్త (ప్రభువుల్లారా! మహా విపత్తు జరిగి 
మా పంట హాలాలను 
కు పోయారు. ఓటమి ఎరుగని 
గజాతి వీరులు, వాళ్ళ, ధాటికి 

ఆరణ్యుప్పరానికి పారిపోయి 


యింది. బంది 
పోట్లు దోచు 

ఇడ్లమ్మ 
నిలబడలేక 


వచ్చారు, లీ 


అరణ్యమల్లు యిలా అనగానే ఖడ్గ జీవ 


అన్నాడు. 


దత్తులకు ఆ వచ్చిన ఒంటెల వాళ్ళు 
బందిపోటు వృత్తి మీద బతికే రకం మనుషు 


లని అర్ధమైపోయింది. శాని, వాళ్ళు ఖడ్గ 
మృగాల మీద వున్న ఆటవికుల్ని ఎదిరించి 
ధైర్యంగా నిలబడటమే గాక, వాళ్ళను 
తేలిగ్గా ఓడించి పారదోలగలగటం వాళ్ళకు 
చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. 

“రాజువైన నువ్వూ, ఆ బందిపోట్లకు 
వెన్నిచ్చి పారిపోయావా? నీ పిరికితనం 
చూసి నీ అనుచరు లేమనుకుంటారు? '" 
అన్నాడు ఖడ్గవర్మ కోపంగా. 

“అయ్యా, ఆ పారిపోయింది నేను, 
రాజుగారు ఆ బందిపోట్ల కేసే రాలేదు," 
అంటూ మంతి శిలాముఖి ఖశ జీవదత్తుల 
ముందుకు వచ్చాడు. 

“అలాగా! వాళ్ళు మనం ఎరగని కొత్త 
ఆయుథాలేమైనా మీ మీద _పయోగించారా? 
లేక ఆ ఒంటెల్ని చూసి మీ ఖడ్గమృగాలు 
బెదిరి పారిపోయాయా?"' అని అడిగాడు 
జీపదత్తుడు. 

శిలాముఖి కొండవాగు దగ్గిర జరిగిన 
దంతా చెప్పి, “ఆ బందిపోట్ల దగ్గిర 


కత్తులూ, ఈణయెలూ తప్ప మరేం లేవు, కాని, 


ఒంటె అని మీరు చెప్పే ఆ వింత జంతు 
వును చూసి మా వాళ్ళు ఎందుకనో చాలా 


భయపడిపోయారు, లోగడ ఆ ఒంటెను 
మా వాళ్ళు చూసి వుండలేదు," అన్నాడు. 
“సరే, జరిగిందేదో జరిగిపోయింది, మేం 
స్వర్ణాచారిని వాళ్ళ నుంచి విడిపించుకు 
రావాలి. అంతేకాక ,ఆ దుర్మార్గులు మరే 
నాడూ యిటు రాకుండా తగిన శిక్ష విధిం 
చాలి. కనక మీలో కొందరు బయలుదేరి, 
వాళ్ళు పోయిన దారి గుర్తులు తెలునుకుని 
రండి! మేం యిద్దరం నూర్యా స్తమయానికి 
యింకా రెండు మూడు గంటల కాలం 
వున్నదనగా బయలుదేరి పోతాం,'' అన్నాడు 
జీవదత్తుడు. 
జీవదత్తుడు మాట పూర్తి చేసేలోపలే 
అరణ్యమల్లు తన అనుచరులలో నలుగురిని 
దగ్గిరకు పిలిచి బందిపోట్లు పోయిన మార్గం 
తెలునుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. 
ఆ వెంటనే ఆ నలుగురూ ఖడథ్లమృగాలను 
ఎక్కి కొండవాగు కేసి బయలుదేరారు. 
=-(ఇంకా వుంది) 


[అరణ్యంలో వేటాడబోయిన ఖడ్గ జీవదత్తులనే క్షత్రియయునకులిద్దరూ తము కుటీ 
రానికి తిరిగి వచ్చి, విఘ్నేశ్వరపూబారి ద్వారా బందిపోట్లు చేసిన దుష్కార్యాల 


నంగతి విన్నారు. వాళ్ళు ఎటు వైపుకు పోయారో తెలుసుకుని వ 
ఖడ్గజాతివాళ్ళను, వాళ్ళ రాజైన ఆరణ్యమల్లు ఆరణ్యం కేసి పంపాడు. 


ఖడ్గజాతివాళ్ళు నలుగురూ తిరిగి వచ్చే 
లోపల పంట ముగించి, భోజనాలు చేసి 
ప్రయాణానికి సిద్ధంగా వుండటం మంచి 
దనుకుని ఖడ్గ జీవదత్తులు వంటపనుల్లో 
నిమగ్నులయారు. రాజు అరణ్యమల్లూ, 
ఆతడి ఆనుచరులూ కుటీరం ముందు 
బందిపోట్లను గురించి మాట్రాడుకోసాగారు, 

““ఈ బందిపోట్లను పూర్తిగా తుడిచి 
పెట్టండే మనకు రక్షణ లేదు, మన పొలాలు 


చ్చేందుకు నలుగురు 
తరవాత] 


పండి సిద్ధంగా వున్న తరుణంలో వాళ్ళు 
మరోసారి దోచుకు పోయేందుకు తిరిగి 
రావచ్చు," అన్నాడు అరణ్యమల్లు. 

ఆ మాటలకు మంతి శలాముఖి అవు 
నన్నట్టు తల వూప, “మహారాబా! మన 
వాళ్ళు ఆ బందిపోట్లను చూసిగాక, వాళ్ళు 
ఎక్కి వచ్చిన వింత జంతువులను చూసి 
ఎక్కువగా భయపడ్డారు. ఆ జంతువులు 
హానికరమైనవి కాపని తెలుసుకున్నారు 


“చందమామ 


ఎ బో 


[ ్నే 
గనక, యీసారి మనవాళ్ళు ఆ దుర్మార్గు 
అను ఎదిరించి, హతమార్చేందుకు ఏ మాత్రం 
వెనుదీయరు,'' అన్నాడు. 

“క్షతియయువకుల సాయం తీను 
కుని యిప్పుడే మనం వాళ్ళను వెంటబడి 
తరిమి సర్వనాశనం చేస్తే బావుంటుంది 
కదా? ఈ ఆలోచనకు క్షత్రియయువకు 
లేమంటారో ! '' "న్నాడు అరణ్యమల్లు. 

“యుద్ధం అంటే ఖడ్గ జీవదత్తులు 
న్నిదాహారాలు కూడా మానేస్తారు. యిప్పుడు 
ఆ బందిపోట్లు స్వర్ణాచారిని కూడా ఎత్తుకు 
పోయారు గడా! వాళ్ళను భోజనాలు 
ముగించి బయిటికి రానీయండి, చెప్పి 
చూడ్డాం,”' అన్నాడు విఘ్నేశ్వరపూజారి. 


10 


వీళ్ళు యిలా మాట్టాడుకుంటూ వుండగా 
ఖడ్గ జీవదత్తులు భోజనాలు చేసి కుటీరం 
నుంచి బయిటికి వచ్చారు. విఘ్నేశ్వర 
పూజారి జీవదత్తుడితో, అరణ్య మల్లూ, 
యితర ఖడ్గజాతి వాళ్ళూ చేసిన ఆలోచన 
గురించి చెప్పాడు, 

““ ఈ ఆలోచన నాకు వేట నుంచి యిక్క 
డికి వస్తూనే కలిగింది. కాని ఆ బందిపోట్లు 
అప్పటికే యీ పరిసరాల నుంచి వెళ్ళి 
పోయారు. మన ఖడ్గమృగం కన్న దూర 
ప్రయాణంలో ఒంటె మూడింతలు వేగంగా 
పరిగెత్తుతుంది. అందువల్ల ఆ దుర్మార్గులను 
హతం చేయాలంటే, వాళ్ళు ఒంటెల మీది 
నుంచి దిగి వి విశ్రాంతి తీనుకుంటున్నప్పుడో 
చుట్టుముట్టాలి,” అన్నాడు: జీవదత్తుడు. 

“అలాగే చేద్దాం, జీవదత్తప్రభూ! 
మా వాళ్ళను నలభై యాఖైమందిని వెంట 
బెట్టుకు పోదామా?” అన్నాడు అరణ్య 
మల్లు ఉత్సాహంగా, 

జీవదత్తుడు నవ్వి, ““అరణ్య'మల్లూ, 
అంతమంది అనుచరులతో ఆ బందిపోట్టను 
అనుసరించి పోవటం ఎలా సాధ్యమవు 
తుంది? వాళ్ళు మన రాకను తేలిగ్గా గుర్తించి 
అందకుండా పారిపోతారు. అందుకని 
నేనూ, ఖస్గవర్మా యిద్దరమే బయలుదేరి 
పోతాం. ఈ రాత్రికి వాళ్ళు ఎక్కడ విడిది 
చేస్తారో చూసి ముందుగా వాళ్ళ నాయ 


చందమామ 


కుఖ్ధి హతమార్చి, తతిమ్మా వాళ్ళను పట్టు 
కోవటమో లేక యీ ఆరణ్యప్రాంతాలు 
వదిలి పోయేలాగానో చేస్తాం,” అన్నాడు. 

ఒక అరగంట కాలం గడిచీ గడవక 
ముందే బందిపోట్ల జాడలు తెలునుకోవ 
టానికి పోయిన ఖడ్గజాతి వాళ్ళల్లో ఒకడు 
తిరిగి వచ్చాడు. వాడెక్కి వున్న ఖడ్గమృగం 
ఆయాసంతో రొప్పుతున్నది. 

తన అనుచరుణ్ణి చూస్తూనే అరణ్య 
ముల్లు ఆదుర్దాగా, “బందిపోట్లు కనిపిం 
నీతో బయలుదేరిన తతిమ్మా 
ముగ్గురూ వీమయారు?” అని అడిగాడు. 

ఖడ్గజాతివాడు నాలుగు మాటల్లో సంగతి 
సందర్భాలన్ని బెప్పేశాడు. అతడూ అతడి 
అనుచరులు ముగ్గురూ కొండవాగును చేరే 
నరికే బందిపోట్లు వాగును దాటి ఉత్తర 
దిశగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కంట బడ 
కుండా ఖడ్గజాతివాళ్ళు బందిపోట్లను కొంత 
దూరం అనుసరించి పోయి, వాళ్ళు కొండ 
పాదాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న నదీ తీరాన్ని 
ఖంటి పెట్టుకుని పోతున్నట్టు (గ్రహించారు. 
ఆ సంగతి చెప్పేందుకు ఖడ్గజాతి వాళ్ళల్లో 
ఒకడు ముందుగా యిక్కడికి పరుగుల 
మీద వచ్చాడు. 

““తతిమ్మా మనవా ళ్ళు బందిపోట్ల 
వెన్నంటి పోతున్నారా?" అని అడిగాడు 
జీవదత్తుడు. 


చారా? 


చందమామ 


3 గ్లో 
"పోతున్నారు, దొరా! మనం పోయి 
వాళ్ళను కలునుకు నేవరకూ, వాళ్ళు బంది 
పోట్లను కనుమరుగు కాకుండా చూస్తూనే 
వుంటారు,” అన్నాడు ఖడ్గజాతివాడు. 
జీవదత్తుడు ఓ క్షణకాలం మౌనంగా 
వూరుకుని ఖడ్గవర్మతో, “బడా, యిక మనం 
బయలుదేరవచ్చు. సూర్యాస్తమయం" తర 
వాతే మనం ఆ బందిపోట్లు వున్న ప్రదేశాన్ని 
చేరటం మంచిది. ఆ తరవాత అవకాశాన్ని 
బట్టి వాళ్ళ అంతుతేలుద్దాం. స్వర్ణాచారిని 
యీ రాత్రికే విడిపించుకురావాలి,'' అన్నాడు. 
ఆ తరవాత ఖడ్గ జీవదత్తులు తమ తమ 
కత్తులూ, విల్లంబులూ తీసుకుని వ్రయాణా 
నికి ఖణ్గమృగాలను ఉపయోగిద్దామా అను 


క! 


కునేంతలో విఘ్నేశ్వరపూజారి హఠాత్తుగా 
వీడో గుర్తు కొచ్చిన వాడిలా ఎగిరిపడి, 
“క్షత్రియ యోధుల్లారా, మీరు ఆ బంది 
పోట్లను సునాయాసంగా వెంబడించి పోవ 
టానికి వాళ్ళు ఉపయోగించిన వాహనాన్నే 
వాడుకోవచ్చు. మన సింహం చంపిన బంది 
పోటు వాడి ఒంటె యీ ప్రాంతాలనే 


ఎక్కడో వుంటుంది, వెతికించండి!” 
అన్నాడు. 

ఆ మాట వింటూనే అరణ్యమల్లు తన 
అనుచరులతో, “నిజమే, ఆ వింత జంతువు 


మాట మరిచాం. అది కుటీరం వెనకనే 


ఎక్కడో చెట్ల కింద మేస్తూ వుంటుంది. 
వెళ్ళి పట్టుకు రండి,” అన్నాడు. 


ఆ వెంటనే నలుగురు ఖడ్గజాతివాళ్ళు 
కుటీరం వెనక వున్న అరణ్యంలోకి పోయి 
పావు గంటకాలం గడిచీ గడవకముందే 
ఒంటెను వెతికి పట్టుకుని ఖడ్గ జీవదత్తుల 
దగ్గిరకు వచ్చారు. ఖడ్గ జీవదత్తులు ఒంకె 
మీద (ప్రయాణమయారు. అంతకు ముందు 
బందిపోట్లను గురించి సమాచారం తెచ్చిన 
ఖడ్గజాతివాడు ముందుండి దారి తీయగా, 
సూర్యా స్తమయ సమయంలో వాళ్ళు బంది 
పోట్లను నదీ ప్రాంతంలో గల ఒక కొండ 
పక్కన చూశారు. ఈ లోపల ఖడ్గ జీపదత్తు 
లకు మిగిలిన ముగ్గురు ఖడ్గజాతివాళ్ళూ 
కనిపించి వాళ్ళతోబాకే బయలుదేరారు. 
చీకటి పడే సమయానికి బందిపోట్ల 
నాయకుడు తన అనుచరులను. నదీతీరంలో 
ఆ రాతికి మజిలీ ఏర్పాటు చేయవలసిం 
దిగా ఆజ్ఞాపించాడు. బందిపోట్లండరూ తమ 
వాహనాలు దిగి, ఒంటెలను దాపులనున్న 
చెట్లకు కట్టివేసి పంట పనులు (ప్రారంభిం 
చారు. వాళ్ళల్లో కొందరు ఎండు పుల్లల 
కోసం అడవి చెట్లలోకి వెతకటోయారు. 
ఖడ్గ జీపదత్తులు, తమ వెంట వున్న 
నలుగురు ఖడ్లజాతి వాళ్ళతో బందిపోట్లకు 
కనబడకుండా కొంచెం దూరంగా వున్న 
గుబురు చెట్లచాటున దాక్కుని, స్వర్ణాచారి 
కోసం బందిపోట్లు మజిలీ చేసిన ప్రాంతాన్ని 
పరీక్షగా చూడసాగారు. స్వర్ణాణారి బంది 


చందమామ 


{ 


పోట్ల మధ్య ఎక్కడా వాళ్ళకు కనిపించ 
లేదు. ఆ దుర్మార్గులు ఆతస్లు దారిలోనే 
ఎక్కడైనా చంపి పారవేశారా అన్న అను 
మానం జీవదత్తుడికి కలిగింది. 

“ఖడా, స్వర్ణాచారి ఎక్కడా కనిపిం 
చటం లేదు. ఒకవేళ యీ దుర్మార్గులు 
ఆతజ్జి చంపివేసి వుండరు గదా?” అన్నాడు 
జీవదత్తుడు. 

ఆ ప్రశ్నకు ఖడ్గవర్మ తల అడ్డంగా 
ఆడించి, ''అలా జరిగి వుండదు. స్వర్ణా 
చారి జిత్తులమారి నక్క. వీళ్ళను మోన 
గించి పారిపోయి వుంటాడని నాకు అను 
మానం కలుగుతున్నది. కాని, అతల్డు గురిం 
చిన నిజం తెలుసుకోవటం చాలా నులభం. 
నువ్విక్కడే వుండు, యిప్పుడే వస్తాను,” 
అంటూ కత్తి దూసి బయలుదేరాడు. 

జీవదత్తుడు అతణ్ణి ఆపి, “వం చేయ 
బోతున్నావు? '" అని అడిగాడు. 

“ ఎండు పుల్లల కోసం నదీ తీరం నుంచి 
అరణ్యంలోకి కొందరు బందిపోట్లు వచ్చారు 
గదా. వాళ్ళల్లో ఒకణ్ణి (ప్రాణాలతో పట్టు 
కుంటే సంగతి సందర్భాలన్నీ తెలిసి 
పోతవి,” అన్నాడు ఖడ్గవర్మ, 

జీవదత్తుడు కొంచెం ఆలోచించి, 
“ఈ ఎత్తుగడ బాగానే వున్నది. వెంట ఒక 
ఖడ్గజాతి వాల్ణు కూడా తీసుకుపో. మనం 
యిక్కడ దాగి వున్న సంగతి మాత్రం 


చందమామ 


Bar” 
ఆ దుర్మార్గులకు తెలియకుండా పని పూర్తి 
చేనుకురావాలి,'' అని హెచ్చరించాడు. 
ఖడ్ధవర్మ, ఒక ఖడ్గజాతి వాణ్ణి వెంట 
తీనుకుని చెట్లల్లో ఎండు పుల్లలు వెతుకు 
తున్న బందిపోట్లల్లో ఒకజ్ణు పట్టుకునేం 
దుకు బయలుదేరాడు. అతడికి త్వరలోనే 
అలాంటివాడు ఒకడు కనిపించాడు. కాని 
వాడు తనను చూని అనుచరులను హెచ్చ 
రించక ముందే గొంతు నొక్కి పట్టుకోవాలి! 
ఖడ్గవర్మ ఒక ఉపాయం ఆలోచించాడు. 
బందిపోటువాడు చెట్లకింద పడివున్న ఎండు 
పుల్లలను పోగు చేయటమే కాక, ఎండిన 
వని అనుమానం కలిగిన చెట్లకొమ్మలను 
కూడా బలంగా లాగి విరుస్తున్నాడు. 


13 


ఖడ్గవర్మ, తన చెంట వున్న ఖడ్గబాతి 
వాళ్ణు హెచ్చరించి, వాడి చేత ఒక పెద్ద 
ఎండు కొమ్మను చెట్టు నుంచి విరిపించి, 
అది దభీమని కింద పడుతూండగానే పరి 
గెత్తి వాడితోపాటు దగ్గిర వున్న ఒక చెట్టు 
వెనక దాక్కున్నాడు. ఎండుకొమ్మ విరిగి 
పడినశబ్దం వింటూనే బందిపోటువాడు దాన్ని 
ఎత్తుకు పోయేందుకు అక్కడికి వచ్చాడు. 
వాడున్న “అవసరంలో వాడికి అంత పెద్ద 
ఎండుకొమ్మ దానికై అది చెట్టు నుంచి 
విరిగి ఎందుకు పడుతుందా అన్న అను 
మానం కలగలేదు. 

బందిపోటువాడు వంగి ఎండుకొమ్మను 
కదిలించబోయే సమయంలో ఖడవర్మ 


14 


వెనక నుంచి వచ్చి మీదపడి, వాడి గొంతును 
రెండు వడిసి పట్టు 
కున్నాడు. అదే సమయంలో ఖడ్గజాతివాడు 
అక్కడికి వచ్చి, ఈమెను వాడి గుండెకు 
గురి చేసి నోరెత్తితే ఈబతో పాడుస్తానని 
సౌంజ్ఞ చేశాడు. 

(ప్రాణభయంతో గడగడ వణికిపోతున్న 
బందిపోటును మెడపట్టుకుని లేపి నిలబెట్టి 
ఖడ్గవర్మ వాడితో, "' నోరెత్తకుండా నా వెంట 
రా, నీ కెలాంటి ప్రాణ హానీ కలగదు. 
కాని, అరిచి నీ అనుచరులను హెచ్చరించ 
ప్రయత్నించావో  నిన్నిక్కడే నిలువునా 
నరికేస్తాను,” అన్నాడు, 

బందిపోటువాడు కుక్కిన: పేనులా 
అయిపోయి ఖడ్గవర్మ వెంట బయలు 
దేరాడు. ఖడ్గవర్మ తెచ్చిన బందిపోటును 
చూసి జీవదత్తుడు చాలా సంతోషించి, 
“నునాయాసంగా శత్రువును పట్టినట్టు 
న్నావు! స్వర్ణాచారిని గురించిన సమాచారం 
ఏమైనా చెప్పాడా?" అని ఆడిగాడు. 

“ నేనింతవరకూ వాణ్ణి ఎలాంటి (ప్రశ్నా 
అడగలేదు. ఆ చుట్టుపక్కల యింకా 
కొందరు వీడి అనుచరులు తిరుగుతున్నారు, 
అందుకని వీణ్ణి సరాసరి నీ దగ్గిరకు 
తెచ్చాను,” అన్నాడు ఖడ్గవర్మ. 

“ఒరే, కొండవాగు దగ్గిర మీరు పంట 
పొలాలు దోచుకున్నారు గదా, అసమ 


చేతులతో బలంగా 


చందమామ 


యంలో అక్కడ మీరు పట్టుకున్న స్వర్లా 
చారి అనే ఆతన్ని వంచేశారు?” అని 
అడిగాడు జీవదత్తుడు, బందిపోటును. 

“ నిజంచెపితే నన్ను ప్రాణాలతో వదిలే 
స్తారా? ” అన్నాడు బందిపోటు వణుకుతూ, 

“తప్పకుండా వదులుతాం. కాని, 
అబద్దాలు చెప్పి మమ్మల్ని మోసగించ 
చూశావ, నిన్ను ముక్కలు ముక్కలుగా 
నరుకుతాం, తెలిసిందా? అన్నాడు జీవ 
దత్తుడు కోపంగా, 

"అయ్యా, ఆఅచారి దారిపొడుగునా 
“రక్షించండి!' అంటూ కేకలు పెట్ట 
సాగాడు. మా నాయకుడికి అతళ్లు చంపటం 
యిష్టంలేదు. అందుకని వాళ్ణ జొన్నకంకు 
లున్న గోతాంలో గౌంతు వరకూ దూర్చి, 
గోతాం మూతి బిగించాడు. ఇప్పుడు వాడు 
నది ఒడ్డున మేం దించిన సామానుల్లో పడి 
వున్నాడు,” అని చెప్పాడు బందిపోటు. 

'' ఈ ర్యాతికి మీరుండబోయే చోటు యిదే 
గదా! తెల్లవారి తెరిగి ప్రయాణం (ప్రారం 
భిస్తారు, అవునా?'" అని అడిగాడు జీవ 
దత్తుడు. 

“అవును. ఇక నాకు ప్రాణహాని కలి 
-గించరు గదా? అంతా నిజం చెప్పాను,” 
అన్నాడు బందిపోటు. 

“నువ్వు చెప్పిన దాంట్లో వున్న నిజా 
నిజాలు తెలునుకునే వరకూ నిన్నిక్కడే 


చందమామ 


ఒక చెట్టుకు కట్టివేసి వుంచుకాం. నొరెత్తి 
అరవకుండా వుండేందుకు యిన్ని చెట్ల 
ఆకులు నీ నోట కుక్కక తప్పదు!" అని 
జీవదత్తుడు పక్కన వున్న ఒక ఇడ్గజాతి 
వాడికి సౌంజ్ఞ చేశాడు. 

ఖడ్లజాతి వాడు, బందిపోటును దూరంగా 
తీసుకు పోయి ఒక చెట్టు బోదెకు గట్టిగా 
అడవి తీగతో కట్టివేశాడు. ఆ సరికి బాగా 
చీకటి పడిపోయింది. ఖడ్గ జీవదత్తులు 
ఒక చెట్టు మీదికి పోయి బందిపోట్లు విడిది 
చేసిన (ప్రాంతాన్ని పరీక్షగా చూడసాగారు. 
ఒక చోట చిన్న నెగడు వెలిగింది. దాని 
ముందు బందిపోట్ల నాయకుడు కూర్చుని, 
చుట్టూ చేరిన నలుగురైదుగురు ఆనుచరు 


15 


పతయ! 


em... ఎటట 


లతో ఏదో మాట్టాడుతున్నాడు. తతిమ్మా 
బందిపోట్లు తిండి తిని నిద్రించేందుకు 


చాపలూ, గోతాలూ నేల మీద పరుచు 
కుంటున్నారు. 

“ఖర్గా, మరి కాస్త పొద్దు పోనిచ్చి మన 
దాడి ప్రారంభిద్దాం. ముందుగా స్వర్ణాచారిని 
బంధవిముక్తుఖు చేయాలి. ఆ తరవాత మన 
ఖడ్గజాతి వాళ్ళను పంపి ఒంటెలను యిక్క 
జ్లించి తరిమి వేయాలి. తరవాత ఖడ్గ 
మృగాలను ఎక్కి మనం బాణాలు కొడుతూ 
బందిపోట్ల మీద పడి, వాళ్ళు నిద్ర నుంచి 
లేచే లోపలే అందిన వాళ్ళను నరికి, మిగతా 
వాళ్ళను చెల్లా చెదురు చేద్దాం," అన్నాడు 
జీవదత్తుడు. 

“బావుంది. అన్నిటికన్న ముఖ్యం స్వర్ణా 
చారిని విడిపించటం. ఆ తరవాత ..."' ఖడ్గ 
వర్మ మాట మధ్యలోనే ఆగిపోయి, ఎక్కడ 
లేని ఆశ్చర్యంతో బందిపోట్లు విడిది చేసిన 
చోటుకు దాపులనున్న కొండ కేసి చేయి 
ఊపుతూ, ''జీవా, అదేమిటి? ఆ కొండ 
గుహలో కాగడా వెలుగు చూశావా? శరీర 


మంతా జడల మయంగా వున్న ఆ వికృతా 
కారు డెవరు? వాడిని మంత్రదండంతో 
కొడుతున్నవాడు అంతకన్న కూడా వికృ 
తంగా వున్నాడే! " అన్నాడు, 

జీవదత్తుడు, ఖడ్గవర్మ చెప్పిన గుహ 
కేసి దృష్టి సారించాడు, ఖడ్గవర్మ చెప్పిన 
విధంగా గుహలో ఒక కాగడా వెలుగు 
తున్నది. దాని వెలుగులో శరీరమంతా 
పొడవాటి జడలు వేలాడుతున్న వికృతా 
శారు డొకడూ, నల్లని వస్త్రం ధరించి చేత 
గల మంత దండాన్ని బందిపోట్ల కేసి 
వూపుతున్న మాం | త్రికు డొకడూ కనిపించారు. 

ఖడ్గ జీవదత్తులు అమితాశ్చర్యంతో 
ఆవింత మానవులకేసి చూస్తూండగానే 
శరీరమంతా జడలు గల వికృతాకారుడు, 
కొండలూ, అరణ్యం మార్మోగేలా పెద్దగా 
ఒక కేక పెట్టి, గుహలో నుంచి బయటికి 
దూకి బందిపోట్ల కేసి పరిగెత్తుకు రాసా 
గాడు. అతడి నుదుటి మీద నిప్పుకణంలా 
ఏదో వెలుగుతూ ఆరిపోతున్నది, చేతిలో 
తెల్లని గద వున్నది, (ఇంకావుంది) 


నెగడు ముందు కూర్చుని తన అనుచరు 
లతో కబుర్లాడుతున్న బందిపోట్లనాయకుడు 
గుహ వైపు నుంచి వచ్చిన వికృతమైన 
అరుపులూ, కేకలూ వింటూనే చప్పున తల 
కేసి చూశాడు. ఆతడి దృష్టికి 
వున్న నల్లని ఆకారం ఒకటి 
పరిగెత్తుకు రావటం 


ఆకారం చేతిలో భగభగ 


కనిపిం 


చింది. ఆ 
మండుతున్న కాగడా ఒకటి వున్నది, 


'అడ్గజాతి వాళ్ళు చెప్పిన మార్గం వెంట పోయి ఖడ్గ జీవదత్తులు బందిసోట్లను ఒక నదీ 
రం దగ్గిర కలుసుకున్నారు, రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఖర్గే జీవదత్తులు 
వాళ్ళ కి దాడి పోబోయేంతలో డావుల నున్న 
జడలు కప్పిన విక్ళతాకారు డొకడు బందిపోట్ల కేసి 


ఒక కొండగుహలో నుంచి శరీరమంతా 
గెత్తుకురాసాగాడు. తరవాత] 


భీతికొల్సే రూపం? ఏదైనా 
రాక్షసా, లేక కొండ పిశాచమా?” అంటూ 
బందిపోట్లనాయకుడు లేచి నిలబడ్డాడు. 
“దొరా యిక్కడ జాగు చేయటం 
(ప్రాణాంతకం అవుతుంది. ఇదేదో 


ఏక్కుతినే రాక్షస! సందేహం 


షుల్ని 


లేదు,” ఆంటూ నెగడు ముందున్న బంది 
పోట్లనాయకుడి ఆనుచరులు నలుగురూ నదీ 


తీరం కేసి పరిగె త్రసాగారు, 


“చందమామ 


2 


“పిరికి mee ఆగండి! మనం 
యింతమందిమి వుండగా యీ రాక్షసి ఏం 
చెయ్యగలదు? ఈచెలు ఎత్తి గుంపుగా 
పోయి మీదపడి పాడుద్దాం, రండి,” అంటూ 
'బందిపోట్లనాయకుడు గావు కేకలు ప్రారం 
భించాడు. 

ఆతడి ఆనుచరులెవరూ ఆ హెచ్చరిక 
వినిపించుకోకుండా బతికుంటే బలుసాకు 
తినవచ్చుననుకుంటూ తమ వాహనాలైన 
ఒం"ెలు కట్టివేసి వున్న చెట్లకేసి కొందరూ 
నది వైపుకు కొందరూ పారిపోసాగారు. 
ఈలోపేల వికృతాకారం యింకా నిద్రపో 
తున్న కొందరు బందిపోట్ల మీద హకాత్తుగా. 
వచ్చిపడి, వాళ్ళను కాళ్ళతోతన్నుతూ, చేతి 


10 


లోని కాగడాతో వాళ్ళు ధరించిన దుస్తులకు 
నిప్పుపెట్టి నానా థీభశ్సమూ చేయసాగింది. 
చెట్టు మీద వున్న ఖడ్గ జీవదత్తులు 
యీ భయంకర దృశ్యాన్ని చూసి ఒక క్షణ 
'కాలం నిశ్చేష్టులై పోయారు. చెట్టు కింద 
వున్న ఖడ్గజాతి వాళ్ళు నలుగురూ ప్రాణ 
భయంతో గడగడ వణికిపోతున్నారు. 
“'ఖర్గా, యీ వికృతాకారం. రాక్షసి 
కాదు, విశాచమూ కాదు. ఆ గుహలో వున్న 
మాంత్రికుడు. వివో మంత్రాలు పల్లించి, 
వాటి ద్వారా శివమెక్కించి పంపిన నీదో శక్తి 
అయివుంటుంది,” అన్నాడు జీవదత్తుడు. 
“* ఏమైతేనేం, మనం చేయాలనుకున్న 
వని ఆ మాంత్రికుడు చేస్తున్నాడు. మనం 
వూరుకుందాం.  బరదిపోట్లంతా 
యీ ప్రాంతాల నుంచి పారిపోయిం తరవాత 
జొన్నకంకుల గోతాంలో వున్న స్వర్ణాచారిని 
విడిపించుకుని, మన దారిన మనం పోదా! 
అన్నాడు ఖర్ధవర్మ, 
జీవదత్తుడు కొంచెంసేపు నదీ తీరంలో 
వికృతాకారుడు చేస్తున్న 
“బందిపోట్లనాయకుడు కొంత ధైర్య 
సౌహసాలున్న వాడిలా కనిపిస్తున్నాడు. అటు 
చూడు! వాడు కొందరు అను, 
గట్టుకుని వికృతాకారుల్ణు వెనక వైపు నుంచి 
చెబ్బ తీసెందుకు పొంచి 
నడుస్తున్నాడు,” అన్నాడు. 


కల్లోలం కేసి 
చూసి, 


చంచమాము 


జీవదత్తుడు చెప్పినట్టు బందిపోట్లనాయ 
కుడు పారిపోతున్న పదీ పన్నెండు మంది 
అనుచరుల్ని ఈమె చూపి బెదిరించి ఆవి, 
వాళ్ళను. వెంట బెట్టుకుని వికృతాకారుడి 
మీదే హఠాత్తుగా వెనక నుంచి పడి దెబ్బ 
తీసేందుకు పోతున్నాడు, 

“' ఈ దెబ్బతో గుహలోని మాంత్రికుడూ 
వాడు సృష్టించిన మహాశక్తి హళాన్మరణం 
పాలవుకాయి. ఆ వికృతాకారుజు చంపిన 
తరవాత, బందిపోట్లనాయకుడు కొండగుహ 
లన్నీ గాలించి ఆ మాంత్రికుజ్ణి కూడా హత 
మారుస్తాడు. మనం ఏదో ఒకటి చేయాలి. 
న్వర్లాచారి యీ గొడవలో ఏ ఒంటెల కాళ్ల 
కిందో సడి చావకుండా చూడాలి,” అన్నాడు 
'ఖడ్గవర్మం 

ఖద్గవర్మ మాట ముగించే లోపలే మాంత్రి 
కుడున్న కొండ గుహ మధ్య పెద్ద మంట 
లేచింది. మాంత్రికుడు ఆ మంటలో బాగా 
నూనెతో తడిపి వుంచిన కాగడాలన్ను ఒక్కా 
క్కదాన్నే ముట్టించి, “ శాంభవీ! లైరవీ1” 
అని అరుస్తూ, దిగువ నున్న బందిపోట్ల 
మీదికి విసరపాగాడు. 

భగభగమని మండుతున్న కాగడాలు 
బందిపోట్ల మీదికి వచ్చి పడసాగాయి. 
ఈ కొత్త దాడిని చూస్తూనే బందిపోట్లనాయ 
కుడు ఆదిరిపడి, తన అనుచరులతో, “ఒరే, 
ఉ్టవీరుల్లారా! ఈ కనబడే వికృతి విశాచం 


లాంటివి, ఆ పైనున్న కొండ గుహలో మరి 
కాన్ని వున్నట్టుంది. ఇక లాభం లేదు. 
మీలో కొందరు జొన్నకంకులున్న గోతాలను 
నదిలోకి తోయండి, నేది వాలు వెంట తేలి 
వచ్చే వాటిని, దిగువ నెక్కడైనా పట్టుకుని 
ఒడ్డుకు చేర్చుదాం.. మిగిలిన వాళ్ళు చెట్ల 
నుంచి ఒంటెలను విప్పి సవారీ అయి నది 
దిగువకు బయలుదేరండి,” ఆని కేక 
పెట్టాడు. 

ఆ కేక వింటూనే 
పోతున్న బందిపోట్లూ, 
దాక్కున్న వాళ్ళూ 
కొందరు. ఒంటెలను, 
నారంభించారు. మరి 


నది కేసి పరిగెత్తి 
చెట్ల చాటున చీకట్లో 
ముందుకు పచ్చి, 
చెట్ల నుంచి విష 
కొందరు జొన్నకంకు 


11 


vey 


లున్న గోతాలను ఎత్తుకుని నదిలో వేసేం 
దుకు బయలుదేరారు. ఇంతలో గుహలో 
వున్న మాంత్రికుడు ఒక చేతితో కాగడా 
పట్టుకుని అటూ యిటూ ఊపుతూ "ఒరే, 
జడలభూతం! ఇళ ఆ బందిపోటు నరాధ 
'ముల్ని వెంట తగిలి, జొన్నకంకుల గోతా 
ముల్ని నదిలో చేసేవాళ్ళను పట్టుకుని, 
నదీభూతానికి ఆహారంగా వెయ్యి,” అని 
కేక వేశాడు. 
అప్పటివరకూ దొరికిన బందిపోటు నల్లా 
కాళ్ళతో, చేతుల్తో ఎడా పెడా బాదుతూ 
పరుస్తున్న 
హెచ్చరిక 
గోతాలున్న 


ఆ ప్రదోశాన్నంకా అల్లకల్లోల 
వికృతాకారుడు, మాంత్రికుడి 
వింటూనే జొన్నకంకుల 


12 


(ప్రాంతానికి పరిగెత్తాడు. ఆ సరికే కొందరు 
బందిపోట్లు గోతాలను' భుజాల కెత్తుకుని 
నేది కేసి పరిగెత్తుతున్నారు, వికృతాకారుడు 
వాళ్ళల్లో దొరికిన వాడినల్లా నడుం పట్టు 
కుని నదిలోకి విసిరి వేయసాగాడు. 

ఈసారి నదీ తీరాన మరింత అల్లకల్లోలం 
లేచింది. బెదిరి కట్టు కాళ్ళను తెగ కొట్టిన 
ఒంటెలు కొన్ని గుడ్డి చీకట్లో దారీ తెన్నూ 
లేకుండా పరుగులు తీస్తూ, బందిపోట్లను 
కాళ్ళతో తన్ని, అందిన వాళ్ళను నోటితో 
పట్టుకుని దూరంగా విదిలించి వేయసాగివై. 
వాటిల్లో కొన్ని చెవులు చిల్లులు పడేలా కీచు 
మని అరుస్తూ నదీ (ప్రవాహంలోకి పోయి 
పడి, నీటి వాలు వెంట కొట్టుకు పోసాగివై, 

ఆ సమయంలో హఠాత్తుగా ఒక మానవ 
కంఠం, “రక్షించండి! రక్షించండి! నన్ను 
నదిలో వడవెయ్యకండి 1” అంటూ గగ్గోలు 
ప్రారంభించింది. అంతలోనే డభీమంటూ 


ఒక జొన్నకంకుల గోతాం నీట పడిన శబ్దం 


అయింది. 


ఖర్గా. ఆకంతఠత స్వరాన్ని పోల్చు 
కున్నావా? ఆ కేకలు పెట్టినవాడు న్వర్ణా 
చారి. ఆతన్లు బందిపోట్లు నదిలో పార 
వేశారు, జొన్నకంకుల గోతాం నీట మున 
గదు కనక, అందులో గొంతు వరకూ 
కుక్కబడి వున్న స్వర్ణాచారి నీటి వాలున 
కొట్టుకుపోయి, ఎక్కడో ఒక చోట నది 


చందమామ. 


ఒడ్డుకు చేరే అవకాశం వుంది. కాని, మనం 
ఒక పారబాటు చేశాం. కొంచెం ముందుగా 
పూనుకున్నట్టయితే అతల్లు యిక్కడే రక్షించి 
వుండేవాళ్ళం,” అన్నాడు జీవదత్తుడు చెట్టు 
మీదినుంచి దిగబోతూ. 

ఇడ్గవర్మ అతడి భుజం పట్టుకు ఆపి. 
“ఇప్పుడు. ఏం చేయబోతున్నావ్‌? ” అని 
ఆడిగాడు. 

“ఖడ్గజాతి వాళ్ళల్లో ఒకళ్ణు నదీ తీరం 
'వెంట దిగువకు 
బహుశా వాడికి న్వర్ణాచారి కేకలు వినబడే 
అవకాశం వుంది. తతిమ్మా ముగ్గుర్నీ ఖడ్గ 
మృగా లెక్కిపోయి, అందిన బందిపోటు 
నల్లా ఈమెకు బలిపెట్టమంటాను,” అన్నాడు 


పొమ్మని. చెబుతాను. 


జీవదత్తుడు. 
“అయితే. మనం యిక్కడ చేతులు 
కట్టుకుని యీవింత చూస్తూ కూర్చోవట 


మేనా?” 
కోపంగా. 

* తొందరపడకు, ఖడ్లా! 
యిప్పటికే చెల్లాచెదురుగా అటూ యిటూ 
పరిగెత్తుతున్నారు. కాని, వాళ్ళ నాయకుడు 
యింకా తాను దొంగిలించుకు వచ్చిన జొన్న 
వంటను కాపాడుకునే (ప్రయత్నంలో జడల 


అన్నాడు ఇడ్గవర్మ కొంచెం 


బందిపోట్లు 


భూతాన్ని ఎదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. 
వాడు తన అనుచరులకు చేస్తున్న హెచ్చరి 
కలు నీకు వినబడటం లేదా? మన ఖడ్గ 


చందమామ 


జాతి వాళ్ళకు వాడు దొరక్కుండా తప్పించు 
కునే ప్రయత్నం చేస్తే, అవ్వుడు వాళ్లు 
మనం బాణాలతో కొట్టి హతమార్చాలి. 
ముందు యీ జడలభూతం, మాం|త్రికుడీ 
సంగతేమిటో మనం చూడాలిగదా?" 
అన్నాడు జీవదత్తుడు. 

“బావుంది. నువు ఖడ్గజాతి వాళ్ళకు 
చెప్పవలసిందేదో చెప్పురా. నేనిక్కడే 


వుంటాను,” 
చేతికి తీనుకున్నాడు. 

జీవదత్తుడు చెట్టు దిగి పోయి ఖడ్గజాతి 
వాళ్ళకు వాళ్ళు చేయవలసిన ప్రనుల 
సంగతి చెప్పాడు. ఆ వెంటనే ఒక ఖడ్గ 


అని ఖడ్గవర్మ విల్లంబులు 


జాతివాడు ఖడ్గమృగాన్నెక్కి నది దిగువకు 
13 


క 


బయలుదేరాడు. కాని, మిగిలిన ముగ్గురు 
ఇడ్గజాతివాళ్ళూ కాసేపు తటపటాయించి, 
“* దొరా, యీ బందిపోట్లన్నా, వాళ్ళ వింత 
మృగాలైన ఆ ఒంటెలన్నా మాకు భయం 
పోయింది. కాని ఆజడల భూతం 
మాజేమిటి?. అది మమ్మల్ని నిలువునా 
విరుచుకు తినదా?” అన్నారు. 
““ఆభూతం సంగతీ, దాన్ని బందిపోట్ల 
మీదికి ఉసికొల్పినవాడి నంగతీ మేం 
చూస్తాం, మీరు మాత్రం అందిన బంది 
పోటునల్లా మీ ఈటెలకు బలి పెట్టండి. వాళ్ళు 
నోటికి అక్కరకు వచ్చిన మీ జొన్న పంట 
ఆంతా కోనుకుపోయారు. ఆ సంగతి బాగా 
గుర్తుంచుకోండి,” అన్నాడు. జీవదత్తుడు, 


14 


yy vy 
తమ. పంటపాలాల మాట వింటూనే 
ఖడ్గజాతి వాళ్ళు కోపంతో గట్టిగా పళ్ళు 
కొరికి, “దొరా, యీ దుర్మార్గుల్ని మేం 
ప్రాణాలతో పోనియ్యం!” ఆంటూ తను 
వాహనాలెక్కి, “వై, అరణ్యమాతా!'"' 
అంటూ బందిపోట్ల కేసి దూకారు. 
జడలభూతం ధాటికే తట్టుకోలేక చెల్లా 
చెదురై తమ నాయకుడి హెచ్చరికలవల్ల 
తిరిగి అక్కడక్కడా గుంపుగూడుతున్న 
బందిపోట్లు, ఖడ్డమృగాల మీద వస్తున్న 
వాళ్ళను చూస్తూనే గుండెలవిసి, “ఖడ్గ 
జాతి వాళ్ళ మంద వచ్చి మీడ వేడు 
తున్నది, దొరా! యిక లాభం లేదు, పారి 
పోదాం!” అంటూ కాలిసత్తువ కొద్దీ 
కేసీ, నది ఒడ్డు వెంటా పరిగెత్తసాగారు. 
ఈ కొత్త దాడిని చూస్తూనే బందిపోటు 
నాయకుడిక్కూడా కారెత్తిపోయింది. 
వైపున జడల భూతం! రెండవ వైపున 


ఉఊచెలెత్తి వస్తున్న ఖడ్గజాతి వాళ్ళు! ఐక 
ఆక్కడ నిలబడి లాభంలేదనుకుని ఆతడు 
“పెద్దగా గొంతెత్తి, “అందరూ. నది ఒడ్డు 


'వెంట దిగువకు పరిగెత్తండి. మనం నదిలో 
వేసిన జొన్నకంకుల మూటలను. ఎక్కడో 
ఒకచోట ఒడ్డుకు చేర్చాలి” అంటూ 
పరిగెత్తసాగాడు. 

“ ఆహాం తెలివి తక్కువ కొద్దీ ఆలశ్యం 
చేశాను, దుర్మార్గుడు (ప్రాణాలతో తప్పిం 


చందమామ 


Ca 


చుకు పోయేట్టున్నాడు, '' అంటూ చెట్టు 
మీద వున్న ఖడ్గవర్మ బందిపోటు నాయకుడి 
కేస బాణం వెంట బాణం వదిలాడు. 
కాని, ఆనరికే వాడు బతికి వున్న తన 
అనుచరులతో పాటు ఖడ్గవర్మ బాణం 
'వేటుకు అందనంత దూరం పరిగెత్తి 
పోయాడు. 

బందిపోట్ల మీదికి పోయిన ఖడ్గజాతి 
వాళ్ళు ఇద్దరు ముగ్గురు బందిపోట్లను 
మాత్రం తమ ఈపెలతో పొడవగలిగారు. 
అంతలో ఆ దుర్మార్గులందరూ తమ నాయ 
కుడి అజ్ఞ విని మూక ఉమ్మడిగా అక్క 
జ్లించి పారిపోయారు. ప్రదేశ 
మంతా పెద్ద జడివాన హఠాత్తుగా ఆగిపోయి 


నట్టు ఒక్క క్షణకాలం నిశ్ళబ్ణమై పోయింది. 


ఆన! 


ఇప్పుడా 


ముందుకు వచ్చి కాగడాను పై 


కుని తల అటూ యిటూ తిప్పిచూస్తూ. 
“ఒరే, జడల భూతం! నువ్వెక్కడ? 


జొన్నగింజల మూటలు కొన్నయినా మన 
చేత బడినయ్యా?”” అని కేకవేశాడు. 

జడలభూతం పెద్ద పెద్ద ఆంగలు వేను 
కుంటూ నదీ తీరం నుంచి గుహకేసి 
బయలుదేకేంతలో దాని దృష్టి ఖడ్గజాతి 
వాళ్ళ మీద పడింది. వెంటనే ఆది భీతి 
గొన్నట్టు కీచుమనే కంళస్వరంతో, “ యమ 
కింకరులు ! ఒంటి కొమ్ము మహిషాలెక్కి 
వచ్చారు!” అని కేక పెట్టింది. 

ఆకేక వింటూనే మాంత్రికుడు గుహ 
లోంచి మరి కాస్త ముందుకు వచ్చి కాగడా 


వెలుగులో ఖడ్గమృగాలనూ, వాటిని ఎక్కి 
పున్న వాళ్ళనూ చూసి, ఒక్కక్షణం నివ్వెర 
పోయి, అంతలోనే తేరుకు; 
భూతం! వాళ్ళు 
ఆవి ఒంటికొమ్ము మహిషాలూ కాపు, 
జాతివాళ్ళూ, ఖడ్గమృగాలూ! తెలిసిందా? 
వెళ్ళి మీదపడి, ముందు మనుషుల్ని విరు 
చుకుతిను, తరవాత మృగాలను తిందువు 
* అన్నాడు. 


మాంత్రికుడు యిలా అనగానే జడల 
భూతం ఒక వికటాట్టహానం చే: 
'పారిపోకండి!” ఆంటూ చేతులుచాచి ఖడ్గ 


జాతివాళ్ళ కేసి బయలుదేరింది. 


ఆభూతం మీదికి రావటం చూస్తూనే 
ఇడ్లజాతి వాళ్ళు ముగ్గురూ, “దొరా!” 


అంటూ చావుకేక పెట్టారు. 
'ఖడ్గబాతి వాళ్ళకు రానున్న (ప్రమాదాన్ని 
గుర్తించిన ఖడ్ధజీవదత్తులు అంతకు ముందే 


చెట్టు దిగి వాళ్ళున్న చోటుకు పరుగు 
పరుగునే వస్తున్నారు. ఖడ్డజాతి వాళ్ళ 
ఆ(క్రందనం. వింటూనే ఖడ్గవర్మ ఒక 


బాణాన్ని గురిచూసి జడలభూకాని కేసి 
వదిలాడు. ఆది పోయి భూతాన్ని తాకింది. 
శరీరం మీద ఒత్తుగా వున్న 
జడలవల్ల భూతం ఏ మ్మాతం గాయపడలేదు. 

“గురూ! ఎవడో నా మీద దూరాన్నుంచే 
కాయ్యములికి కొట్టాడు," అంటూ కేక 
“పెట్టింది భూతం. 

'మాంతికుడు నిర్హాంతపోతూ. యీ సారి 
రెండు చేతులతో రెండు కాగడాలు పట్టు 
కుని పైకెత్తి. వాటి వెలుగులో ముందుకు 
పరిగెత్తుకొస్తున్న, ఖడ్లజీవదత్తులను చూసి 
కశ్ళరచేసి, పళ్ళు కొరుకుతూ, “ఒరే 
ల భూతం! నీశరీరాన్ని తాకింది 
కొయ్యములికి కాదు, అ కొట్టిన 
వాడు క్షత్రియుడిలా వున్నాడు. వెంట 


కాని, దాని 


బాణం ! 


సగం 
మంత్రవేత్తలా వున్నాడు. 


వున్న రెండవవా 
సగం 


నామం(త్రదండాన్ని వినిరి యిద్ధర్నీ 
చితా భన్మంగా మార్చిపారే 

గంతేసి గుహ 
(ఇంకావుంది) 


యిప్పుడే 
స్తాన!” అంటూ ఎగిరి 
లొపలికి వెళ్ళాడు. 


(జడలభూకాన్ని చూస్తూనే బందిపోటుదొంగలు పారిపోసాగారు, వాళ్ళల్లో కొందరు 
దొంగిలించుకు వచ్చిన జాన్నకంకుల గోతాలను నదిలో పడవేశారు, ఖడ్గ జీవదర్తులు 
గుహ ముందుకు రాగానే, జడలభూతం చేసిన హెచ్చరిక విని, మాంత్రికుడు కాగడాలను 


విసిరివేసి, వాళ్ళిద్దర్నీ భన్మం చేస్తానంటూ గుహ లోవలికి వరిగెత్తాడు. 
ద్ర భన్మం చా క్త 


ఇప్పుడు తాము గుహలోకి పోయి మాంత్రి 
కుణ్ణి పట్టుకోవటమా లేక అతడు తన 
మంత్రదండంతో తిరిగి వచ్చేవరకూ గుహ 
ముందు వేచి వుండటమా అని జీవదత్తుడు 
ఆలోచిస్తున్నంతలో, ఖడ్గనర్మ గుహ కేసి 
అనుమానంగా ఓసారి చూసి జీవదత్తుడితో, 
“జీవా! సీ వేషం ఆ మాంత్రికుణ్ణి కొంచెం 
హడల కొట్టినట్టున్నది. నీకూ మంత్రతం 
(తాలు తెలుసునని అతడు (గహించే, హడా 


తరవాత] 


విడిగా గుహ లోపలికి పరిగెత్తాడు. యిప్పుడేం 
చేయడం?" అన్నాడు. 

జీవదత్తుడు తల తిప్పి, ఖడ్గజాతి వాళ్లకు 
దొరక్కుండా పారిపోయేందుకు జడల 
భూతం అటూ యిటూ పరిగెత్తుతూ కేకలు 
పెడుతూండటం చూసి చిరునవ్వు నవ్వి, 
“ క్షత్రియుక్లో కాదు, మంత్రవిద్యలు నేర్చిన 
వాణ్ణని నలుగురికీ తెలియగలందులకే, 
నేను నెత్తిన 5ఖ కట్టి, చేతిలో దండం పట్టు 


“చందమామను! 


కున్నాను. కనక ఆ సంగతి మాంత్రికుడు 
తేలిగ్గానే (గ్రహంచగలిగాడు. ఇక యిప్పుడు 
మనం ఏం చేయాలన్నది ముఖ్యసమన్య।! 


మన దారిన మనం పోయే ముందు, 
యీ మాంత్రికుడి సంగతేమిటో తేల్చుదాం, 
సరేనా?” అన్నాడు జీపడత్తుడు, 

“ఆలా అయితే యిక ఆలశ్యమెందుకు? 
గుహలో జౌరబడడాం,'' అంటూ ముందు 
కడుగు వేశాడు ఖడ్గవర్మ. 

జీపదత్తుడు కూడా ఖడ్గవర్మతో పాటు 
గుహ కేసి నడుస్తూ చుట్టూ ఓ మారు కలయ 
చూశాడు. ఇప్పుడు ఆ ప్రాంతంలో జడల 
భూతాన్ని ఎదిరించే బందిపోక్లైవరూ లేరు. 
గోయపడిన వాళ్ళూ, భూతం దుస్తులకు 


10 


Pen 


నిప్పు పెట్టగా శరీరం కాలి, కింద పడి 
దొర్లుతున్న వాళ్ళూ కొద్ది మంది తప్ప, 
మిగతా వాళ్ళంతా నది దిగువకు పారి 


పోయారు. జడలభూ తాన్ని మాత్రం 


ే ధైర్యంగా ఖడ్గజాతివాళ్ళు ముగ్గురూ చుట్టు 


ముట్టి ఈటెలతో పొడిచే ప్రయత్నం చేస్తు 
న్నారు, కాని, భూతం వాళ్ళ దెబ్బలు 


తస్పుకుంటూ, “గురో! గురో!" అని 
ఆరుస్తూ గుహ కేసి పరిగెత్తుతున్నది. 
“నిజంగా ఆది భూతమంటావా, 


మాంత్రికుడు. ఎవడో మనిషికి ఆ వికృత 
వేషం వేసి నాటకం ఆడుతున్నాడంటావా?” 
అని అడిగాడు ఖడ్గవర్మ. 

"మనిషైనా ఆలా భూతం లాగా ప్రవ 
ర్హించటం మొదలు పెట్టాక-- దాన్ని భూత 
మనే మనం అనుకోవాలి, ఆరె! అది మన 
ఖడ్గజాతివాళ్ళ నుంచి తప్పించుకుని గుహ 
ముందుకు పరిగెత్తుతున్నదే! " అంటూ 
జీవదత్తుడు భూతాన్ని వట్టుకునేందుక 
గుహ కేసి పరిగె త్తసాగాడు, 

ఇద్దరూ గుహ దిగువ భాగాన్ని చేరేంతలో 
జడలభూతం కొండముచ్చులా అక్కడ 
వున్న బండరాళ్ళ మీది నుంచి గుహ కేసి 
గబగబా. ఎక్కి పోసాగింది. దాన్ని వెంబ 
డించి వస్తున్న ఖడ్లబాతివాళ్ళు ముగ్గురూ 
తమ వాహనాల మీద నిలబడి, దాన్ని ఈక 
లతో పొడవాలని చూశారు. వాళ్ళల్లో ఒకడు 


చందమామ 


మ మషకుపకుదినానా వెతక తాత పటట 


లేక, , 


I 
౮ / జే 


ఈమెను గురి చేసి భూతం వీపుకు తగిలేలా 
విసిరాడు. ఈటె వేగంగా పోయి దాని వీపుకు 
తగిలి, జారి దభీమంటూ కింద పడి, రాళ్ళ 
మీది నుంచి దిగువకు దొర్లుకు వచ్చింది. 

ఖడజాతె వాళ్ళల్లో ఒకడు తానెక్కివున్న 
ఖడ్గన్భుగాన్ని దిగి జీవదత్తుడి దగ్గిరకు 
వచ్చి, “దొరా, పెద్ద పారపాటు జరిగి 


పోయింది. నున దగ్గిర బలమైన తాడు క్ల 


ఏదైనా పున్నట్టయితే భూతాన్ని పట్టుకునే 
పని, మా ఈటె పోట్లు దాని నేమీ గాయ 
పరిచినట్టు లేదు, శరీరాన్ని నిండుగా కప్పి 
వున్న జడలు దాన్ని కాపాడినై,'' అన్నాడు. 

"ఈసారి ఆ భూతాన్ని నువ్వన్నట్టు 
తాడు విసిరి పట్టుకుని బంధిద్దాం! మీరిక్కడే 
వుండండి. మేము గుహలోకి పోయి, 
ఆ భూకాన్నీ, దాని యజమాని అయిన 
మాంత్రికుల్ణీ అందితే పట్టుకుని, దిగువకు 
గిరవాటు వేస్తాం, అన్నాడు జీవదత్తుడు. 

జీవదత్తుడూ, ఖడ్గవర్మా బండరాళ్ళ 
మీదుగా ఎక్కి పోయి గుహ ద్వారాన్ని 
సమీపించే సమయానికి కొంచెం ముందు 
గానే, జడలభూతం అక్కడికి చేరి, “గురో! 
ఆ ఒంటి కొమ్ము మహిషా లెక్కి వచ్చిన 
యమకింకరులకు మరిద్దరు మనుషులు 
తోడయారు. అందరూ మన గుహలోకి వస్తు 
న్నారు. తొందరగా వాళ్ళను భస్మం 
చెయ్యండి!” అంటూ కేకలు పెట్టసాగింది. 


చందమామ 


ry 


గుహ లోపలి నుంచి" ఎలాంటి జవాబూ 


రాలేదు. జడలభూతం భయంతో కంపించి 
పోతూ వెనక్కు తిరిగి చూసింది, దానికి 
గుహను సమీపిస్తున్న ఖడ్గ జీవదత్తులు కని 
పెంచారు. వెంటనే ఒక్క ఎగురు ఎగిరి, 
కీచుమని పెద్దగా అరిచింది, భూతం. 

“ఓ, జడలభూతం, పారిపోకు! మీగురువు 
గారి గురువులం వస్తున్నాం. ఆత్టు కూడా 
బయిటికి రమ్మని కేక వెయ్యి,” అంటూ 
జీపదత్తుడు దండాన్ని ఎ త్తి పట్టుకుని భూతం 
కేసి వేగంగా నడిచాడు. ఆంతలో గుహ 
లోపలి నుంచి ఏవో మాటలు వీనిపించినై. 
ఆ వెంటనే భూతం, "చిత్తం, గురో]1" 
ఆంటూ గుహ లోపలికి పరిగె త్తింది, 


1 


ఖడ్గ జీవదత్తులు మరుక్షణాన గుహ 
లోపలికి వెళ్ళారు. గుహ మధ్యభాగంలో నాలు 
గైదడుగుల వెడల్పున్న ఒక గుంటలో నుంచి 
భగభగమంటూ మంటలు లేస్తున్నవి. 
దానికి కొంచెం ఎడంగా బాగా నూనెలో 
తడిపి వున్న కాగడాలు కొన్ని పడివున్నవి, 
ఆమంటల వెలుగులో. ఖడ్గజీవదత్తులు 
జడలభూతం కోసం, మాంత్రికుడి కోసం 
గుహ అంతా వెతికి చూశారు. పదీ పన్నెం 
డడుగుల వెడల్పూ, దాదాపు ఇరవై అడు 

= గుల పొడవూ వున్న ఆ గుహలో మరొక 
డ్యారం ఎక్కడా వాళ్ళకు కనిపించలేదు. 
అయితే ఆ గురు శిష్యులు గుహలో ఎక్కడ 
డాక్కున్నట్లు? 


12 


“జీవా ఈ దుర్మార్గులిద్దరికీ మాయ 
మయిపోయే శర్తులేమైనా వున్నపంటావా?"' 
అన్నాడు ఖడ్గవర్మ ఆశ్చర్యపడుతూ. 

“ ఉహుం, అంత గొప్ప శక్తులు సాధిం 
చిన వాళ్ళయితే, బందెపోట్లు దొంగిలిం 
చుకు వచ్చిన జొన్నపంటను తాము తిరిగి 
దొంగిలించుకు పోయేందుకు ఆమాంత్రి 
కుడూ, వాడి భూతం అంతగా హైరాన 
పడిపోరు. ఈ గుహనుంచి బయటికి పోయేం . 
దుకు మరేదో రహస్య మార్గం వుండి 


| వుంటుంది. జాగ్రత్తగా రాయి రాయినీ 


కదిపి చూద్దాం," అన్నాడు. జీవదత్తుడు. 

ఆతరవాత ఖడ్గ జీవదత్తులు గుహ 
గోడల్లోని (ప్రతి ఒక్క రాయినీ బలంగా 
పట్టుకుని వెనక్కు నెట్టి చూడసాగారు. 

ఒక అరగంట కాలం వాళ్ళిలా శ్రమ 
పడిన తరవాత ఒకచోట వున్న నలుచద 
రపు రాయి ఒకటి కొద్దిగా వెనక్కు కది 
లింది. అది నేలకు నాలుగైదడుగుల 
ఎత్తులో వున్నది. 

రాయి కొంచెం కదిలి వెనక్కు జరగ 
గానే జీవదత్తుడు ఖడ్గవర్మను తొందర 
పడకు అని హెచ్చరించి, చిన్న గొంతుతో 
"ఖడ్గ, మాంత్రికుడూ, వాడి భూతం 
పారిపోయిన మార్గమేడో తెలుస్తున్నది గదా? 
వాళ్ళు ఈ రాతిని పక్కకు నెట్టి బయటకు 
పోయి, తిరిగి దాన్ని ఎప్పటిలా అమర్చారు. 


చందమామ 


నా అనుమానం వాళ్ళు మనకోసం దాని 
వెనక వున్న మరో గుహలాంటి దానిలో 
ఎక్కడో కాచుకుని వుంటారని," అన్నాడు. 

“నువ్వనేది మనం రాతిని పక్కకు 
నెట్టి, అవతలికి దిగబోయే సమయాన, మన 
మీద వాళ్ళు ఏ కత్తినో, ఈయెనో (ప్రయోగిస్తా 
రనేనా?'' అని ఆడిగాడు ఖడవర్మ. 

“అవును, అదే నా అనుమానం," 
అన్నాడు జీవదత్తుడు. 

“అప్పుడు నువ్వాక పనిచెయ్యి. ఇద్దరం 
రాతిని బలంగా పట్టుకుని వెనక్కు నెట్ట 
గానే, నువ్వు కొంచెం పక్కకు తప్పుకో. 
నేను మండుతున్న కాగడాలను అవతలికి 
విసిరి, ఏమవుతుందో చూస్తాను. వాళ్ళు 
మన మీదికి రాకపోతే, ఆ కాగడాల వెలు 
గులో అక్కడ ఏమున్నదో ముందుగా 
చూసి, జ్యాగ'త్తగా అపతలికి దిగవచ్చు, 
ఏమంటావ్‌?" అన్నాడు ఖడ్గవర్మ. 

“అంత గొప్ప తెలివైన ఉపాయం ఏమీ 
కాదుగాని--యిప్పటి పరిస్థితిలో అదే వున్న 
ఒక్క మార్గంగా కనబడుతున్నది,” అన్నాడు 
జీవదత్తుడు. 

జీవదత్తుడు యిలా అసగానే ఖడ్గవర్మ 
గుహ మధ్య మండుతున్న కొలిమి ' దగ్గిరకు 
పోయి, ఆపక్కస పడివున్న కాగడాలు 
రెండు తీసుకుని, ముట్టించాడు. అవి భగ 
భగమంటూ మండసాగాయి. ఖడ్గవర్మ 


చందమామ 


¥ 
వాటిని తెచ్చి, తాము వెనక్కు నెట్రవలసిన 
రాయికి దిగువగా నేలమీద ఆనించాడు. 

ఖడ జీవదత్తులు కలిసి యీసారి మరింత 
బలంగా ఒక పట్టు పట్టి నలుచదరపు 
రాతిని గట్టిగా వెనక్కు నెట్టారు. రాయి 
చిన్న శబ్దం చేస్తూ కదిలి వెనక్కు పడి 
పోకుండా, కిటికీ రెక్కలాగా పక్కకు 
జరిగి నిలబడింది, జీవదత్తుడు పక్కకు 
తప్పుకున్నాడు. _ ఖడ్గవర్మ చప్పున వెలుగు 
తున్న కాగడాలు రెంటినీ కంతలోకుండా 
అవతలికి విసిరి వేశాడు. 

ఒక నిమిష కాలం ఖడ్గజీవదత్తు లిద్దరూ 
ఊపిరి బిగబట్టి ఏం జరుగుతుందా అని 
ఆత్రపడుతూ. గుహ వారగా నిలబడ్డారు. 


13 


_ ap జ్‌ 
అవతలి నుంచి ఎలాంటి శబ్దమూ లేదు. 
మరొక నిమిషం ఆలాగే నిలబడి చివరకు 
ఖడ్లవర్మ పెద్దగా నవ్వి, “జీవా! ఆదుర్మా 
ర్గులు మననుంచి చాలా ఒడుపుగా తప్పిం 
చుకు పోవటమేగాక, మనల్ని మూర్జుల్ని 
చేశారు. వాళ్ళు పారిపోయేందుకు అవతల 
మరేదో గుహామార్గం వున్నదని నాకు తోస్తు 
న్నది,” అన్నాడు. 

“అంతే కావచ్చు. లేకపోతే మనం 
ఆ కంత నుంచి ఎప్పుడు కిందికి దిగుతామా 
అని వాళ్ళు ఆయుధాలతో సిద్ధం గానూ 
వుండొచ్చు! '' అన్నాడు జీవదత్తుడు. 

“ఎంతసేపీ జాగ్రత్త? అవతల తెల్ల 
వారబోతున్నది !'' అంటూ ఖడ్గవర్మ కత్తి 


14 


|] దూసి కంత దగ్గిరకు పోయి, అవతలి! 


తలపెట్టి చూశాడు. ఆదే సమయంలో జీవ 

దత్తుడు అతడి వెనక నిలబడి ఈక నొక 

దాన్ని బలంగా లోపలికి విసిరాడు. 
ఖడ్గవర్మకు తాను విసిరి వేసిన కాగ 


|| డాల వెలుగులో ఒక చిన్న సారంగ మార్గం 


తప్ప, మనుషులున్న జాడలే కనిపించ 
లేదు. జీవదత్తుడు కూడా పరీక్షగా చూసి, 
““ఖడ్గా యిక మనం ఈ కంతలో నుంచి 
ఆ సారంగ మార్గంలోకి దిగవచ్చు. ఆ దుర్మా 
ర్గులు అవతల ఎక్కడో దాక్కుని వుంటారు. 
వాళ్ళు మనకు అనవసరమైన (శ్రమ చాలా 
కలిగించారు. వాళ్ళను ఎలా అయినా సరే 
వేటాడి తీరవలసిందే!" ఆంటూ చప్పున 
సొరంగ మార్గంలోకి దిగాడు. ఖడ్గవర్మ 
కూడా ఆతడికి వెనకగా దిగాడు. 

ఆ ఇద్దరికీ ఆ ప్రదేశాన రాళ్ళూ రప్పలూ 
తప్ప మరేం కనబడలేదు. ఖడ్గవర్మ కత్తి 
దూసి, ఒక కాగడా చేతికి తీనుకుని 
సొరంగ మార్గం వెంట బయలుదేరాడు. 
జీవదత్తుడు సారంగం గోడలను రహస్య 
ద్వారం ఎక్కడైన వున్నదేమో తెలును 
కునేందుకు మంత్ర దండంతో పొడిచి 
చూస్తూ, ఖడ్గవర్మను అనుగ రించాడు. 

వాళ్ళిద్దరూ సారంగం మార్గాన రెండు 
మూడు నిమిషాలు నడిశ దాని ముఖప్రదే 
శాన్ని చేరారు, ఎదురుగా వాళ్ళకు విశాల 


చందమామ 


మైన బయలు ప్రదేశం, అక్కడ శిథిలా 
వస్థలో వున్న చిన్నా పెద్ద భవనాలూ, వాటి 
పైన మరింత శిథిలావస్థలో వున్న ఎత్త 
యిన బురుజూ కనిపించాయి. 

జీవదత్తుడు ఆ శిథిల భవనాలను 
చూస్తూనే ఎక్కడ లేని ఆశ్చర్యంతో, 
“ఖడా, సూర్యోదయ కాలం సమిపిన్తు 
న్నట్టున్నది. మనం గుహలోనుంచి సారం 
గంలో పడి, ఆక్కడినుంచి ఎలాంటి శిథిల 
నగరాన్ని చేరామో చూశావా?" అన్నాడు, 

“ఇది శిథిల నగరమా? ఏముందిక్కడ, 
కొద్దిపాటి శిధిలమైన భవనాలు తప్పు?" 
అన్నాడు ఖడవర్మ. 

"ఏమో, ఒకప్పుడినే నగరంలోని 
ముఖ్య భాగమై వుండొచ్చు. మన మాంత్రి 
కుడూ, వాడి జడలభూతం యీ శిథిలాల్లోని 
ఏదో కలుగులో ఎలు కల్లా దాగి వుంటారు. 
వాళ్ళను బయటికి లాగటం ఎట్టా?" 
అన్నాడు జీవదత్తుడు. 

జీవదత్తుడు అనుకున్నట్టు 
కుడూ, వాడి భూతం అక్కడి 
నాల్లోని ఏ నేలమాళిగలోనో దాక్కుని 
లేరు. వాళ్ళు ఆ భవనాలలోని ఒక పెద్ద 
మంటపంలో, ఉన్నతాగనం మీద కూర్చుని 
వున్న ఒక పూజారిణి ముందు మోకరిల్లి 
వున్నారు. వాళ్ళ పక్కన కొందరు భయం 
కరాకారులు నిలబడి వున్నారు. 


మాంత్రి 
శిథిల భవ 


చందమామ 


పూజారిణి కళ్ళెర్రచేసి, పళ్ళు పట పట 
కొరిక, “ఒరే, మాంషతికభూతాధము 
ల్లారా, యిక లేచి నిలబడండి! మీ యిద్దరి 
తెలివి తక్కువ వల్ల యీ పవిత్ర నగర 
రహస్యం కాస్తా నరమానవులకు తెలిసి 
పోయింది,” అన్నది. 

“మహాశరక్టీ! ఆ మానవులిద్దర్నీ మీ అజ్ఞ 
అయితే యిప్పుడే పట్టి తెచ్చి జడలభూతా 
నికి ఆహారంగా వేస్తాను,” అన్నాడు మాంతతి 
కుడు గడగడ వణికిపోతూ. 

పూజారిణి వికటంగా నవ్వి, “ ఆహారాన్ని 
నోటి దగ్గిరకు తెచ్చి పెడితే తప్ప తినలేనంత 
మందమతి అయిపోయింది, నీ జడలభూతం. 
మహాభూతం దయవల్ల ఆ నూనవులిద్దరూ 


15 


మన (ప్రయత్నం లేకుండానే, యీ (ప్రదేశా 
నికి వచ్చి చేరారు. వాళ్ళెవరో, ఎక్కడి 
నుంచి వచ్చారో, ఆ వివరాలన్నీ తెలును 
కోకుండా మహాభూతానికి వాళ్ళను బలి 
చేయటం ప్రమాదం, తెలిసిందా?”' అన్నది 
చేతిలో వున్న శూలాన్ని యుఖిపిస్తూ, 

“ఆం, తెలిసింది మహాశక్తీ, తెలిసింది!" 
అన్నారు అక్కడ వున్న భృత్యులందరూ 
ఏకకంఠంగా. 

పూజారిణి అందరి కేసీ ఓసారి పరీక్షగా 
చూసి, “ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా 
వినండి, శుంఠల్లారా! ఆ మానవులిద్దరికీ 
ఎలాంటి హానీ కలిగించకుండా పట్టుకుని 
నా దగ్గిరకు తీసుకు రావాలి. సూర్యోదయం 
అయింది. వాళ్ళు ఈ ౩ధిల భవనాల్లో 
ఎక్కడ ఏమున్నదో చూసేందుకు బయలు 
దేరతారు. మీలో కొందరు రహస్యంగా 
వాళ్ళను అనుసరించి వాళ్ళు ఏం మాట్టాడు 
కుంటారో వినండి. సూర్యుడు నడి, నెత్తి 
మీదికి వచ్చినప్పటి శుభముహూర్త సమ 
యంలో వాళ్ళను నా దగ్గిరకు తీసుకు 


రావాలి, ఈ లోపల వాళ్ళను, స్వేచ్చగా 
తిరగనివ్వండి, '” అన్నది. 

“చిత్తం, మహాశ క్రీ చిత్తం!” అంటూ 
నలుగురు పూజారిణి భృత్యులూ మాంత్రి 
కుడూ, అతడి జడలభూతం పూజారిణికి 
నమస్కరించి మంటపం నుంచి బయిటికి 
వచ్చారు. 

“గురో! వెనక నుంచి పోయి మీద 
పడి, ఆ మానవులిద్దర్నీ విరుచుకు తింటాను. 
వాళ్ళ కారణంగా మహాశక్తి పూజారిణి వల్ల 
నేను చాలా మాటలు పడ్డాను,” అన్నది 
జడలభూతం. 

“నే నంతకన్న ఎక్కువ అవమానం 
పాలయాను! "" అంటూ మాంత్రికుడు ఒక 
పొట్టి కత్తిని బలంగా గుప్పెట బిగించి పట్టు 
కుని, '"అదుగో, వాళ్ళు సొరంగ ద్వారం 
ముందు కూర్చుని వున్నారు. మనం యిద్దర్నీ 
హతం చేసి, అరణ్యంలోకి పారిపోదాం. 
ఊ€, పద! '" అంటూ చిరుతపులిలా వంగి 
పొంచి నడుస్తూ ఖడ్గ జీవదత్తుల కేసి బయలు 
దేరాడు. --(ఇంకా వుంది) 


|| 


[మార్మతికుబ్ణ, జడలభూతాన్ని తరుముకుంటూపోయిన ఖడ్గ జీవదత్తులకు, గుహలో 
వాళ్ళు కనిపించలేదు. ఆ ఇద్దరూ ఒక రహన్యబ్వోరర వెంటపోయి పెద్ద పెద్ద శిధిల 
భవనాలున్న చోటుచేరారు. ఆ భవనాల్లో వున్న వూజారిణి, ఖడ్గ జీవదత్తులను బంధించ 


మని మాం! త్రికుణ్ణి ఆజ్ఞాపించింది, వాడు కత్తి తీనుకుని బయలుదేరాడు. 


తమ ముందున్న శిధిల భవనాల కేసి 
కన్నార్పకుండా చూస్తూ జీవదత్తుడు, అవి 
ఏ కాలం నాటివై వుండవొచ్చు, ఏ కారణం 
చేత జనశూన్యమై పోయి యిలాంటి శిధిల 
స్థితికి వచ్చినై; అని ఆలోచించసాగాడు. 
ఖడ్గవర్మకు మాత్రం ఆ మాంతత్రికుఖ్ణీ, జడల 
భూతాన్ని పట్టుకుని ఎంత త్వరగా హత 
మార్చి ఆక్కడి నుంచి బయిటికి పోదామా 
అని తంగా వున్నది. 


తరవాత] 


ఒకటి రెండు నిమిషాల కాలం ఖడ్గ జీవ 
దత్తులు మౌనంగా ఎవరి ఆలోచనల్లో వారు 
న్నారు. అంతలో వాళ్ళు కూర్చున్న చోటుకు 
దాపుల నున్న ఒక రాతి' గోడను "ఏదో 
బలమైన వస్తువు గట్టిగా తాకినట్టు శబ్దం 
అయింది. 

ఆ శబ్దం వింటూనే ఖడ్గవర్మ చప్పున 
లేచి నిలబడి, “జీవా, ఏమిటా శబ్దం? 
ఆ దుర్మార్గులిద్దరూ మన మీద దొంగదెబ్బ 


“చందమామ” 
తతత 
2 / 


తీయాలని బయలుదేరి రావటం లేదు 


గదా?" అన్నాడు. 

“అఆ మాంతతికుడికీ, జడలభూతానికీ 
పట్టపగలు మన మీద దాడి చేసేటంత 
ధైర్యం వున్నడనుకోను. అయినా మన 
జాగ్రశ్తలో మనం వుండాలి,” అంటూ జీవ 


దత్తుడు గోడ దగ్గిరకు బయలుదేరాడు. 

ఖడ్గ జీవదత్తులిద్ధరూ శిథిలావస్థలో వున్న 
కాత గోడను సమీపించి అవతలికి చూడ 
బోయేంతలో, మాంత్రికుడు. ఎగిరి గోడ 
మీదిక వచ్చి, “నరమానవుల్లారా! 
యిద్దర్నీ. యిప్పుడే మహా భూతానికి 
చేస్తున్నాను!” అంటూ కత్తిని జీవ 
త్తుడి కంఠం కేసి విసిరాడు. 


a 


నానా 


ఖడ్గవర్మ తన కత్తితో మాంత్రికుడి కత్తిని 
పక్కకు నెట్టి, “ మాంథత్రికకుంఠా! ఆ బలి 
ఏదో చేయక వాచాలత కొద్దీ ముందుగానే 
మమ్మల్ని హెచ్చరించి (ప్రాణం మీదికి 
తెచ్చుకున్నావు, "" అంటూ వాడి చేయి పట్టు 
కుని ముందుకు 'గుంజాడు. మార్మత్రికుడు 
డభీమంటూ గోడ మీది నుంచి కిందికి 
పడిపోయాడు. 

ఈ సంఘటన జరుగుతున్న సమయం" 
లోనే గోడ అవతల నుంచి. కొన్ని కంఠాలు, 


“ఒరే, వెరి మాంత్రికుడా వాళ్ళను - 


చంపకు! పూజ్తారిణి వాళ్ళను (ప్రాణాలతో 
గదా పట్టుకు రమ్మన్నది," అంటూ అరిచినై, 

ఈ లోపల, బలి! బలి! బలి!" అంటూ 
జడలభూతం తన గురువుకు పట్టిన గతి 
కానక ఆవేశోత్సాహంలో గోడ మీడికి కొండ 
ముచ్చులా గెంతి నిలబడిండి. 

భూతం కిందికి చూసి తన గురువు నేల 
కరిచివుండటం గమనించి కీచుమని అరవ 
బోయేంతలో జీవదత్తుడు డాని కాలుపట్టుకుని 
బలంగా లాగి, అది కిందపడబోయే సమ 
యంలో నడుంమీడ గట్టిగా ఒక్క తన్ను 
తన్ని, “ఖడ్గ, మనం యిక యిక్కడ 
నిలబడటం క్షేమం కాదు. ఈ (ప్రదేశమంతా 
మాంత్రిక వెధవల పుట్టలావుంది. గోడ 
అవతల అరుపులు విన్నావా? మనం ఆకన 
బడే భవనాల్లో దేనిలోకైనాపోయి. వాళ్ళు 


చందమామ 


a le" 


—_—— Er ren ము వనన ననన న లు చమ! 


మనను చుట్టుముట్టకుండా చూసుకుందాం,” 
అన్నాడు, 

ఆ వెంటనే యిద్దరూ శిధిల భవనాల కేసి 
పరిగెత్తి, ఒక గదిద్వారం ముందు నిలబడి 
మాంత్రికుల గుంపు గోడదూకి తమ కేసి 
వస్తున్నారేమో అని వెనక్కుతిరిగి చూశారు. 
వాళ్ళకు గోడపక్కన రెండు చేతులతో 
నడుం పట్టుకుని మూలుగుతున్న జడల 
భూతం, బెణికిని మోచేతిని అటూ యిటూ 
తిప్పే (ప్రయత్నం చేస్తూ, అబ్బా, అబ్బా, 
అంటున్న మాంత్రికుడూ తప్ప ఎవరూ 
కనిపించ' లేదు. 

“*గోడ అవతలి నుంచి వచ్చిన హెచ్చరిక 
విన్నావా? ఆశ్చర్యంగా లేదా?" అన్నాడు 
ఖడ్గవర్మ. 


“ ఆశ్చరం ఎందుకు? ఆ దుర్మార్గులు 
తమ మిత్రులకు చేసిన హెచ్చరిక వల్ల 
మనకు ఈ శిధిల భవనాల్లో రాణివాసం 
వెలిగిస్తున్న పూజారిణీ, ఆవిడ మనిద్దర్నీ 
(ప్రాణాలతో పట్టుకు రమ్మనటం తెలిసి 
పోయింది. ఇక మన జాగ్రత్తలో మనం 
వుండి, ఆ పూజారిణినే పట్టుకుని సంగతి 
సందర్భాలేమిటో తెలునుకుండాం!"' 
అన్నాడు జీవదత్తుడు నవ్వుతూ. 

ఆ తరవాత యిద్దరూ శత్రువులు తమ 
మీదికి ఎటునుంచి దాడివస్తారో అని ఒకటి 
రెండు నిమిషాలు ఊపిరి బిగబట్టి నీలబడ్థారు. 
కాని ఎక్కడా శత్రువుల ఆచూకీ లేదు. 
జడలభూతం, మాంతత్రికుడా మొండిగోడ 
పక్కన కూర్చుని బాధతో మూలిగే మూలు 


— 


గులు తప్పు ఆ(ప్రదేశాన మరెలాంటి 
శబ్దమూ లేదు. 
ఖడ్గవర్మ తాము నిలబడివున్న ద్వారం 


"కేసి ఒకసారి పరీక్షగా చూసి, “జీవా! 
ఈ బలమైన కొయ్య తలుపులు చూశావా? 
వీటివెనక భవనాల్లో దేనిలోకోపోయే మార్గం 
వుండి వుంటుంధి. తెరిచి చూద్దామా?" 
అన్నాడు. 

“ఐక అంతకన్న చేసేదేముంది? ఎంత 
సేపని యిక్కడ నిలబడగలం. ఆ మాంత్రిక 
భూతాలను వాళ్ళ కర్మకు వదిలి, తతిమ్మా 
వాళ్ళ వ్యవహారం తేలుద్దాం, తలుపులు 
మాత్రం జాగ్రత్తగా తెరవాలి. మాంత్రికుల 
మంద వాటి వెనక మనకోసం ఆయుధాలు 


12 


పుచ్చుకుని కాపేనుకు వున్నావుండొచ్చు 1” 
అన్నాడు జీవదత్తుడు. 

ఖద్ధవర్మ ఒక చేతిలో కత్తి సిద్ధంగా 
పట్టుకుని రెండవ చేత్తో తలుపులను బలంగా 
నెట్టాడు. అవి క్మిరుమంటూ. కొంచెం కదిలి 
నవే తప్ప తెరుచుకోలేదు, 

“తలుపులకు వెనక గడివేసి వున్న 
దేమో అన్న ఆనుమానం మన కెందుక్కలగ 
లేదు!" అంటూ జీవదత్తు వాటిని బలంగా 
రెండు చేతులతో పట్టుకుని వెనక్కు. నెట్టాడు. 
తలుపులు కిర్రుమనే రణగొణ ధ్వనులతో 
ఒక్కసారిగా తెరుచుకున్నవి. 

ఖడ్గ జీవదత్తులిద్దరూ గడపదాటి లోపలికి 
వెళ్ళారు. ఆది చాలా విశాలమైన గది. 
అంతా ఖాళీగా వున్నది. అందులో మను 
సులు ఎన్నడైనా నివశించిన సూచనలే లేవు. 
గది అన్ని .మూలలా పెద్ద పెద్ద సాలెగూళ్ళూ, 
గోడల నుంచి వేలాడుతున్న గబ్బిలాలూ. 
వాళ్ళ కంట బడినై. ఆ గది చివర తలు 
పులు విరిగి, పక్కకు (ఒరిగిపోయి. వున్న 
ఒక ద్వారం కనిపించింది. 

“ఇక జాగు చేయటం ఎందుకు? నిండా 
మునిగిం తర్వాత చలేమిటి! పద, ఈ 5థిల 
భవనాల్లోని అన్ని గదులూ వెతుకుదాం. 
వీ గదిలోనైనా మాంత్రికుల నాయకురాలు 
పూజారిణి కనిపించక పోదు! '' అన్నాడు 
జీవదత్తుడు, 


అదమాదు 


చ 
. 


ఇద్దరూ జాగ్రత్తగా నడుస్తూ పోయి 
రెండవ గదిలో ప్రవేశించారు. అది మొదటి 
దానికన్న భీభత్సంగా వున్నది. వాళ్ళు 
రావటం చూస్తూనే బాగా బలిసి వున్న పంది 
కొక్కులు నాలుగైదు ' బౌక్‌, బౌక్‌' అని 
అరుస్తూ గదిలో అటూ యోటూ పరిగెత్త 
సాగినై. గద్ద (ప్రమాణంలో వున్న గుడ్డ 
గూబ ఒకటి పైనుంచి కిందికి బాణంలా 
ఎగిరి వచ్చి వాటిల్లో ఒకదాన్ని పట్టుకుని, 

"అంత. ఎత్తులో వున్న ఒక కిటికీ గుండా 
బైటికి ఎగిరిపోయింది. 

'"ఆహాం, ఏం పందికొక్కులు, ఏం గుడ్డ 
గూబలు! అన్నీ వాటి మామూలు ప్రమాణా 
నికి రెండింతలు మూడింతలుగా వున్నవే! 
ఈ శిధిల భవనాల (ప్రాంతాన ఏం తిని యివి 


యింతగా దుక్క బలిసిపోయినట్టు?"” 
అన్నాడు ఖడ్గపర్మ, 

“బహుశా, పూజారిణి వాటికి అప్పు 
డప్పుడూ తన శిష్యుల్లో దుక్క బలిసిన 
వాళ్ళను మేతగా వేస్తున్నదేమో !” అంటూ 
జీవదత్తుడు పెద్దగా నవ్వి, “ఊం పద, 
ముందు ముందు మరేం వింతలు వున్నవో 
చూద్దాం 1” అన్నాడు. 

ఖడ్గ జీవదత్తులు ఆ విధంగా మరికొన్ని 
గదుల్లో (పవేశించారు. కొన్నిచోట్ల మెట్లెక్కి 
భవనాల్లోని పై భాగాలు చూశారు. వాళ్ళకు 
ఎక్కడా మనిషిగాని లేక మనిషి నివసిం 
చిన జాడలున్న (ప్రదేశం గాని కనిపించలేదు. 

“'ఖడా, మాంత్రిక వెధవలు వాళ్ళ 
నాయకురాలి ఆజ్ఞను మహా తెలివిగా అమలు 


i 


“అక్కడ నుంచి బయటపడి గాయ 


| పడిన భూతాన్ని, మాంత్రికుస్ణ పట్టుకుని 


చేయ చూస్తున్నట్టున్నది: నా అనుమానం 
వాళ్ళు మనను రహస్యంగా వెన్నంటి వస్తు 
న్నారని, ఆ పూజారిణి మనను ప్రాణాలతో 
గదా తన దగ్గిరకు పట్టుకు రమ్మన్నది. 
మనం ఏ భవనంలో (ప్రవేశించి, మరే భవన 
(ప్రాంతానికి చేరామో కూడా తెలియటం 
లేడు!" అన్నాడు జీవదత్తుడు, 

“మనం తిరిగి పోదామంటావా ఏం?" 
అని అడిగాడు ఖడ్గవర్మ. 

టీ అంతకన్న చేసేదేముంది? ఈ శిధి 
లాల్లోంచి మళ్ళీ వెలుగులోకి పోవాలంటే 
గుహలో నుంచి వున్నదారే శరణ్యం గదా. 
అక్కడికి చేరగలమేమో చూద్దాం!" 
అన్నాడు జీవదత్తుడు. 


14 


నాలుగు తన్ని ఆ పూజారిణి కథ ఏమిటో 


| తెలుసుకుందాం,” అన్నాడు ఖడ్గవర్మ, 


వాళ్ళిద్దరూ అంతకు. ముందు తాము 


వచ్చిన గదిద్వారం కేసి నడిచి, అందులోకి 


ఆడుగు పెష్టేంతలో హఠాత్తుగా వాళ్ళ 
తలల మీద రెండు బలమైన క(ర్రదెబ్బలు 
పడినై. ఆ చెబ్బలకు యిద్దరికళ్ళూ బైర్లు 
కమ్మి కిక్కురుమనకుండా ముందుకు పడి 
పోయారు. వెంటనే నలుగురు పూజారిణి 


= భృత్యులు ముందుకు వచ్చి, ఆదుర్దాగా వాళ్ల 


తలలు పరీక్షించి చూశారు. ఎక్కడా నెత్తురు 
బయిటికి చిమ్మిన జాడ కనబడలేదు. 

“' అదృష్టవంతులం! ఈ ఇద్దరు మానవ 
(ప్రాణుల తలలూ పగిలినయ్యేమో అను 
కున్నాను. వీళ్ళు చస్తే, మహాశక్తి పూజారిణి 
చేతుల్లో మనం చచ్చేవాళ్ళం,"' అన్నాడొక 
భృత్యుడు. 

“చావకుండా దిమ్మతిరిగి పెడేందుకే 
గదా, దుడ్డుక్మరలకు మెత్తని గొంగళి 
పీలికలు చుట్టాం. ఎందుకైనా మంచిది 
వీళ్ళ కాళ్ళూ చేతులూ కట్టి భుజానవేను 
కోండి, పూజారిణి దగ్గిరకు తీనుకుపోదాం,'' 
అన్నాడు మరొక భృత్ఫుడు. 

స్పృహతప్పి పడివున్న ఖడ్గ జీవదత్తుల్ని 
పూజారిణి భృత్యులు కాళ్ళూ చేతులూ 


చందమామ 


తాళ్ళతో బంధించి భుజాల మీద వేసుకుని 
అనేక చీకటి గదులు దాటి ఒక విశాలమైన 
మంటపంలోకి తీసుకుపోయారు, 

మంటపం మధ్య మెత్తని తివాసీలు 
పరిచివున్న ఒక ఉన్న తాసనంమీద పూజారిణి 


కూర్చుని వున్నది. ఎడంగా. కొందరు 
భృత్యులు చేతులు కట్టుకుని నిలబడి 
వున్నారు. తన భృత్యులు. తెచ్చిన ఖడ్గ 
జీవత్తుల కేసి... పూజారిణి ఒకసారి ఓర 
కంటితో చూసి, అంతలోనే గతుక్కుమని 
కళ్ళింతచేసి, “అరెరె, మహాభూతా! వీళ్ళల్లో 
ఒకడు మం్యతవేత్తలా కనబడుతున్నాడే ! '' 


అన్నది, 

“" అయేవుంటాడు, మహాశక్తి పూజారిణీ! 
వాడిచేతిలోదండం కూడా వున్నది. ఈ రెండవ 
వాడి దగ్గిర యింత పొడవాటి ఖడ్గం 
వున్నది,” అన్నాడొక భృత్యుడు. 
ఎక్కడైనా పారేసి 


“ అవేమయినై? 
వచ్చారా?” అన్నది పూజారిణి. 

“వీళ్ళను పట్టిన చోటునే వదిలివచ్చాం,” 
అన్నాడొక భృత్యుడు. 

“పోయి తీసుకురండి, వెధవల్లారా. 
ఎలాంటి మందమతులు ! * 


ఇథి కఖ్ళెర చేసింది. 
స్థ! 


అంటూ పూజా 


పూజారిణి ఆజ్ఞవింటూనే యిద్దరు 


పరిగెత్తిపోయి క్షణాల మీద 


* కత్తిన్‌ తెచ్చి ఆమె ముందుం 


చారు. పూబారిణి వాటిని తద్దగా కొద్ది 
సెపు పరీక్షించి, "వీటిల్లో (ప్రత్యేక శక్తు 
లేవీ వున్నట్టు కనిపించటం లేదు. వీళ్ళను 
చీకటి గదిలో బంధించి, వీటిని పక్కనే 
వడవేసి రండి. తరవాత వం జరుగుతుందో 
చూద్దాం,” 
యింకా స్పృహ తెలియని స్థితిలోవున్న 
ఖడ్గ జీవదత్తుల్ని నలుగురు భృత్యులు 
భుజాలమీద వేసుకుపోయి ఒక చీక టిగదిలో 
పడవేసి, బయట గడిపెట్లారు, 
ఒక పావుగంట తరవాత 
లకు స్పృహ వచ్చింది, ముందుగా స్పృహ 
తెలిసిన జీవదత్తుడు ఖడ్గవర్మను తట్టి లేపి 


“ఖడ్గా, ఆశ్చర్యం! ఇంకా మనం బతికే 


అన్నది. 


జీవదత్తు 


15 


వున్నాం. మన ఆయుధాలు కూడా మన 
పక్కనే వున్నవి," అన్నాడు. 

ఖడ్గవర్మ గది నలుమూలలూ ఒకసారి 
పరీక్షగా చూసి, “మన నిలా (ప్రాణాలతో 
వదలటంలో పూజారిణి ఎత్తుగడ ఏమై 
వుంటుంది ?"' అన్నాడు. 

“ఆ పూజారిణి పురుగును చూస్తే తప్ప 
దాని ఎత్తుగడల సంగతి చెప్పటం కష్టం. 
మనం ముందు బయటపడాలి,” అంటూ 
జీవదత్తుడు లేచి నిలబడ్డాడు. 

“ఆ దుర్మార్గులు పొంచివుండి మనకు 
మాంచి బడితపూజ చేశారు. యిక వాళ్ళను 
దొరికితే మాత్రం (ప్రాణాలతో... 

ఖడ్ధవర్మ మాట పూర్తి చేసేలోపలే గోడ 
అవతలి నుంచి సింహం గర్జించిన ద్వని 
వినబడింది. ఆది వింటూనే ఖడ్గవర్మ ఎగిరి 
నిలబడి, "ఆ వెధవలు మనమీద సింహాన్ని 
(ప్రయోగించాలని చూస్తున్నారా ఏం?” 
అంటూ నవ్వాడు. 

““అదీ ఒకందుకు మంచిదే. మనం 
ఆ సింహాన్ని వాళ్ళమీదనే (ప్రయోగించి, 


యూ శిధిల భవన్నప్రాంతాలను భీభత్సం 
చేద్దాం! ” అంటూ జీవదత్తుడు తనదండంతో 
బలంగా గోడను ఒక పోటుపొడిచాడు. గోడలో 
కొంతభాగం పిడుగుదెబ్బ తిన్నట్టు. పెద్ద 
శబ్దంతో విరిగి వెనక్కు పడిపోయింది. 
పక్కగదిలోవున్న సింహం బెదిరి చిన్నగా 
గర్జిస్తూ గోడ వారగాపోయి నిలబడింది. 

“ సింహరాజా, నీకు విము క్రీ, ఆహారం 
కూడా దొరకబోతున్నది,'” అంటూ జీవ 
దత్తుడు తామున్న గదితలుపులను దండంతో 
బలంగా రెండు పోట్లుపాడిచాడు. తలుపులు 
పెళపెళ మంటూ విరిగి దభీమంటూ 
ముందుకు పడిపోయినై. 

ఆ మరుక్షణం పదీ పన్నెండు మంది 
పూజారిణి భృత్యులు, “బందీలు పారి 
పోతున్నారు, పట్టుకోండి! '' అని ఆరుస్తూ 
ముందుకు వచ్చారు. వెంటనే జీవదత్తుడు 
సింహాని కేసి పరిగెత్తి, దాన్ని దండంతో 
పూజారిణి భృత్యుల కేసి తరిమాడు. ఆది 
గర్జిస్తూపోయి వాళ్ళమీద పడింది. 

(ఇంకావుంది) 


[మాంతికున్ధ, జడలభూతాన్నీ నడుం విరిగేలా తన్ని.కింద పడవేసి, ఖళ్గజీవదత్తులు 
శిథిలభవనాల్లోకి పోయారు. అక్కడ వాళ్ళను వూజారిణి భృత్యులు పట్టుకున్నారు. 
పూజారిణి ఆ యిద్దర్నీ చీకటిగదిలో బంధించమన్నది. “ఖడ్లజీవదత్తులు తమ పక్క గదిలో 
వున్న సింహాన్ని అక్కడికి వచ్చిన పూజారిణి భృత్యుల పైకి ఉసికొల్పారు. తరవాత.) 


ఆకలిగొని వున్న సింహం భయంకరంగా 
గర్జిస్తూ. వచ్చి మీద పడగానే, పూజారిణి 
భృత్యులు భయంతో ,వణికిపోయి, చావు 
కేకలు పెడుతూ సింహానికి అందకుండా 
పారిపోవాలని చూశారు. కాని సింహం 
వాళ్ళ మధ్యపడి నోటికి ఆందినవాడినల్లా 
పట్టి విదిలించసాగింది. 

ఖడ్గ జీవదత్తులు కూలిపోయిన గది 
ద్వారం వద్ధ నిలబడి పెద్దగా నవ్వుతూ, 


“ఒరే, పూజారిణి శిమ్యల్లారా! సింహానికి 
మీరు నాలుగైదు రోజులుగా ఆహారం వేసి 
నట్టు లేదు. అందుకే అది ఆంతగా రెచ్చి 
పోయి మీ (ప్రాణాలు తీస్తున్నది. మీలో 
ఒకరు ముందుకు వచ్చి దానికి ఆహారం 
కండి. అప్పుడు తతిమ్మా వాళ్ళయినా 
బతుకుతారు," అన్నారు. 

పూజారిణి భృత్యులు యీ మాట లేవీ 
వినిపించుకునే స్థితిలో లేరు. వాళ్ళల్లో 


“చందమామ 


నలుగురైదుగురు: ఆసరికే సింహం పంజా 
దెబ్బలకు బాగా గాయపడి నేల కొరిగారు. 
మరొకడు దాని నోటికి చిక్కి లబలబలాడు 
తున్నాడు. గాయపడకుండా "ఐక మిగిలిన 
అయిదారుగురూ పక్కన వున్న పదీ పన్నెం 
డడుగుల శిధిలమైన గోడ మీది కెక్కి 
కూర్చుని (ప్రాణభయంతో నిలువెల్లా వఖకి 


పోతున్నారు. 
సింహం ఒకసారి చుట్టూ కలయ 
చూసింది. దానికి తాను గాయపరిచిన 


మనుషుల్లో ఎవర్నీ తినాలని వున్నట్టు లేదు, 
ఆ ప్రదేశం నుంచి త్వరగా పారిపోయి, 
ఏ అరఖ్యమో చేరాలన్నట్టుగా వుంది దాని 
వాలకం, 


10 


జీవదత్తుడు తన చేతిలోని దండాన్ని 
సింహం కేసి గురి చేసి, “సింహరాజా! 
ఇంతమంది చూస్తూండగా ఆహారం తినటం 
వల్ల దిష్టి తగులుతుందేమో అని భయ 
పడుతున్నావా? '' అంటూ నవ్వి, "' 
అయితే యిదిగో, ఈ పక్కనే భవనం 
కిందికిపోయే మెట్లున్నవి. ఆ దారినపోయి 
యీ శిధిలభవనాల్లో నుంచి బయటపడి, 
నది దాటి అరణ్యం చేరు!" అంటూ 
సింహం కేసి రెండడుగులు వేసి డాన్ని 
మెట్లున్న వైపుకు మళ్ళించేందుకు దండాన్ని 
ముందుకు చాచి రుళిపించాడు. 

సింహం కళ్ళింత చేసి, పెద్దగా నోరు 
తెరిచి చెవులు దిబ్బిళ్ళు పడేట్టు పెద్దగా 
గర్జించి, జీవదత్తుడి కేసి దూకటోయింది, 
అది ముందు రెండు. కాళ్ళూ వత్తి, వెనక 
కాళ్ళ మీద నిలబడి కుప్పించి దూకబోయే 
సమయంలో, జీవదత్తుడు దాని పొట్ట కింద 
దండాన్ని ఆనించి బలంగా పక్కకు తోశాడు, 
ఆ ఊపుకు సింహం నేల. మీద పడి దొర్లు 
కుంటూ పోయి మెట్లున్న గది ద్వారానికి 
అడ్డంగా పడింది, 

“'సింహరాజా, యిక లేచి నిలబడు! 
పూజారిణి తన బంట్లతో స్వయంగా యిక్కు 
డికి వచ్చే ముందే త్వరగా మెట్లు దిగి 
పారిపో," అన్నాడు జీవదత్తుడు, దండం 
ఎత్తి సింహం కేసి నడుస్తూ. 


అలా 


చందమామ 


అనల, 


మొండి గోడ మీద కూర్చుని యిదంతా 
చూస్తున్న పూజారిణి భృత్యులకు జీవ 
దత్తుడు సింహాన్ని ఎదుర్కొన్న తీరూ, దాన్ని 
ఒక్క దండం దెబ్బతో నాలుగైదు పల్లటీలు 
కొట్టించిన నేర్పూ ఎంతో ఆశ్చర్యాన్ని, 
అబ్బురపాటునూ కలిగించింది. వాళ్ళల్లో 
ఒకడు రెండు చేతులూ ఎత్తి జీవదత్తుడికి 
నమస్కరిస్తూ, '"మహామాంత్రిక శిరోమణి, 
నమస్కారం! మీ మంత్రశక్తి మామూలు 
మనుషులకు ఆలవడేది కాదు. ఈ మహా 
శక్రి పూజారిణిని హతం" చేసి తమరే 
యో శిధిలనగరాన్ని ఎందుకు ఏలగూడదు? 
అప్పుడు మేమంతా, మీ శష్యులమై మీకు 
సేవలు చేస్తూ హాయిగా బతుకుతామే !"' 
అన్నాడు. 

వాడు మాట ముగించే లోపలే పక్కన 
వున్న అతడి తోటి వాళ్ళు, ““గురుద్రోహం! 
గురుద్రోహం !'' అని కేకలు పెడుతూ వాడి 
మీద కలియబడ్డారు. మొండి గోడ మీద 
కుస్తీపట్లు (ప్రారంభమయినై. ఆ రద్దీలో 
గోడ మీద కాలిపట్లు తప్పి యిద్రరు 
భృత్యులు దభీమంటూ కిందపడ్డారు. మెట్ల 
కేసి దిగబోతున్న సింహం ఒక్కసారిగా 
అదురుకుని తల తిప్పి చూసి, చిన్నగా 
గర్జిస్తూ వాళ్ళ కేసి రాబోయింది. 

జీపదత్తుడు దండం పై కెత్తి సింహాన్ని 
అదిలిస్తూ “ఇక మెట్లు దిగి నీ దారిన 


చందమామ 


నువు పో, అనవసరంగా పూజారిణి శిష్యుల 
పోట్లాటలో తల దూర్చి చిక్కుల పాల 
వకు," అన్నాడు. 

సింహానికి అనరికి జీవదత్తుడి చేతిలోని 
దండం అంటే భయం పట్టుకున్నది. ఇంత 
వరకు. రెండుసార్లు డాని దెబ్బతిని వుండ 
టంతో అది చిన్నగా గుర్రుమంటూ తెరిగి 
తిరిగి చూస్తూ, మెట్లున్న గది ద్వారం 
దాటి పోయింది. 

అప్పటివరకూ జరుగుతున్నదంతా 3 
మౌనంగా చూస్తూ వున్న ఖడ్గవర్మ, “ జీవా! 
ఇక మనం మాత్రం యిక్కడెందుకు? 
పూజారి శిష్యులు. శిగపట్లు పట్టుకుని 
కిందా మీదా పడుతున్నారు. ఇప్పుడు 


nu 


మాలిన 


శిధిల భవనాలను వదిలి తిరిగి 
ఆరణ్యుం చేరుడాం,'” అన్నాడు, 

“అలాగే చేద్దాం. మనం కూడా సింహం 
వెళ్ళిన దారినే పోయి, మనం యిక్కడికి 
వచ్చిన గుహ ద్వారాన్ని చేరగలమేమో 
చూద్దాం," అంటూ జీవదత్తుడు బయలు 
దేరాడు. 

ఆ శధిలభవన (ప్రాంతాల్లో యిక తమను 
ఎదిరించే వాళ్ళు ఎవరూ లేరనుకోవటంలో 
ఖడ్లవర్మ పెద్ద పారబాటు చేశాడు. అతడూ, 
జీవదత్తుడూ బంధ విముక్తులు కావటం, 
సింహం పెద్దగా గర్జిస్తూ పూజారిణి భృత్యుల్లో 
కొందరిని గాయపరచటం అంతా పూజారి 


12 


ణికి బతికి బయటపడి పారిపోయి వచ్చిన 
ఒక భృత్యుడి ద్వారా తెలిసింది. 

ఆ వార్త వింటూనే పూజారిణి కళ్ళెర్ర 
చేసి, చేతిలోని శూలాన్ని రుళీపిన్తూ, 
“మహాభూతా! ఇదేమి వింత? ముసలి 
పూజారి అంత వాల్లు నామంథత బలంతో 
ఓడించి చీకటి కొట్లో బంధించానే! ఆటు 
వంటి నా మీదికే యిద్దరు మానవులు దండెత్తి 
రావటమా? నా రాజ్యంలోనే జొరబడి 
నా శిష్యుల్ని కొట్టి గాయపరిచి నన్ను అవ 
మానించటమా ! ఒరే, 
శషాధముల్లారా ! బయలుదేరి, ఆ ఇద్దరు 
మానవ పురుగులూ ఎక్కడున్నారో 
చూపండి,” అన్నది. 

ఖడ' జీవదత్తులు సింహాన్ని హడల 
గొట్టిన తీరూ, అంతకు ముందు మాంత్తె 
కుళ్ళ, జడలభూతాన్నీ పెట్టిన బాధలూ 
చూసిన శిమ్యల్లో యిద్దరు గడగడలాడి 
పోతూ, “మహాశక్తి పూజారిణీ ! ఆ మానవు 


ఇది సహించను, 


లిద్దరూ మహాసత్వుల్లాగా, గొప్ప మంత్ర 
(ప స్‌ 

వేత్తల్లాగా కనబడుతున్నారు. వాళ్ళు మన 
ఆస్థాన మాండికుణ్ణీ, జడలభూతాన్నీ ..."" 

భృత్యులు మాట ముగించే లోపలే 
పూజారిణి వాళ్ళల్లో ఒకళ్లు శూలంతో వెన్ను 
మీద పొడిచి, '' నోరు ముయ్యండి, పారు 
బోతు వెధవల్లారా! వాళ్ళిద్దర్నీ యిప్పుడే 
పట్టి మహాభూతానికి బలి చేయబోతున్నాను. 


చందమామ 


ముందుండి దారి తియ్యండి!" అన్నది 
పళ్ళు కొరుకుతూ. 

భృత్యులు (ప్రాణం బితుకు బితుకు 
మంటూండగా ముందు బయలుదేరారు. 
వాళ్ళందరికన్నా కొంచెం ముందుగా మాంతత్రి 
కుడూ, వాడి జడలభూతం పెద్ద పెద్ద 
అంగులు వేస్తూ నడవసాగారు. 

“గురో! వాళ్ళిద్దర్నీ పట్టుకుని ఒక్క 
సారిగా విరుచుకు తింటాను," అన్నది 
జడలభూతం మాం త్రికుడితో. 

“అలాంటి పారబాటు పని చెయ్య 
కురా, శిష్యా! మన శిథిల నగరంలో జొర 
బడిన ఆ యిద్దరు క్నుర్రకుంకలూ, పూజా 
రిణీ ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడితే, మన 
పూజారిచే ఓడిపోతుందన్న 
నాక్కలుగుతున్నది. అప్పుడు మనమే 
మంత్రీ అయి 
సలి మాంథతికుల్ణు చీకటి 
అతడి 


నేర్చు 


నమ్మకం 


యీ శిథిలనగరానికి రాజూ, 


పోతాం. 


కొట్టులో నుంచి బయటికి తీసి, 
దగ్గిర మరికొన్ని మంత్ర విద్యలు 
కుందాం," ఆన్నాడు మాంత్రికుడు చిన్న 
గొంతుతో. 
జడలభూతం ఆ మాటలకు ఎంతో 
సంతోషించి, “ రాజూ, మంత్రి! బావున్నది 
అంటూ వెనక్కు తెరిగి చూసింది. 
పూజారిఖీ, ఆమె తతిమ్మా శిష్యులూ 


చాలా దూరాన వున్నారు. పూజారిణ తన 


గులో” 


చందమామ 


భృత్యుల్ని శిధిల భవనాలన్నీ నగరం (ప్రవే 
శించిన యువకులిద్దరి కోసం గాలించమని 
ఆజ్ఞాపించింది. కాని ఆ సమయంలో ఖడ్గ 
జీవదత్తులు శిధిల భవనాల్లోని మరొక 
ప్రాంతం. చేరి, అక్కడి నుంచి బయట 
పడి, తిరిగి అరణ్యం చేరేందుకు మార్గం 


'సబడుతుందా ఆని చూడసాగారు. 


సారంగ మార్గాన వచ్చిన దారి 
మత్రం కనుక్కో లేకపోయారు. 

““ఖడ్గా, మనం లోపలికి వచ్చిన దారి 
వెంట బయటపడే అవకాశం కనబడటం 
లేదు. పూజారిణి శిష్యుల్లో ఎవణ్ణయినా 
ఒంటరిగా దొరక పుచ్చుకుని, వాడి ద్వారా 
ఆ మార్గం ఎక్కడున్నదో తెలుసుకోవటం 


13 


తప్ప మరో ఉపాయం లేదు," అన్నాడు 
జీవదత్తుడు. 

“ఆ శిష్యుల మూక నుంచి కూడా మనం 
చాలా దూరం వచ్చినట్టుంది. సింహం 
ఏమైనట్టు? అది అరణ్యం చేరినక్షేనా ? ” 
అన్నాడు ఖడ్గవర్మ. 

“అదీ మనలాగే యిక్కడ చిక్కుపడి 
నట్టుంది. మధ్య మధ్య దాని గర్జనలు 
వినబడటం లేదా, నీకు?” అంటూ జీవ 
దత్తుడు ఒక శిధిల భవనంలోని గది 
లోపలికి తొంగి చూసి, “ఖడ్గ, ఇటురా! 
అమ్మ, దుర్మార్గులు ! దారేపోయే వర్తకుల్నీ, 
ప్రయాణికుల్నీ దోచి ఎన్ని ధాన్యం బస్తాలు 
యీ గదిలో దాచారో చూడు !"” అన్నాడు. 


14 


ఖడవర్మ కూడా గదిలోకి తొంగి చూశాడు. 
అతడికి గదిలో ఎత్తుగా పేర్చిన ధాన్యం 
బస్తాలు కనిపించినై. వాటిలో కొన్నిటి కుట్లు 
పిగిలి, వడ్డూ, జొన్నలూ, గోధుమలూ కిందికి 
శారి పోగులుగా పడివున్నవి. 

“ జడలభూతాన్న ముందు ప్రయోగించి 
జనాన్ని భయపెట్టి మాంతికుడూ, అతడి 
స్నేహితులూ యీ విధంగా దారే పోయేవాళ్ల 
నుంచి తమ కవనరం అయిన తినుబండా 
రాలు అపహరిస్తున్నారన్నమాట! మొత్తం 
మీద పూజారిణి తెలివి గలది లాగే కనిపిస్తు 
న్నది. ఈ ఎత్తుగడలన్నీ దాని ఆలోచనలే 
అయి వుంటాయి," అన్నాడు ఖడ్గవర్మ. 

“ఈ ధాన్యంలో ఒక్క గింజ కూడా 
పూజారిణి ముఠా నోటికి అందకుండా చేస్తే 
ఎలా వుంటుందంటావు? అప్పుడు కడుపు 
కాలి, వాళ్ళు బతుకు తెరువు కోసం 
యీ శిధిల భవనాల నుంచి బయటికి 
వస్తారు," అన్నాడు జీవదత్తుడు. 

“మన ఇద్దరికీ ఒకే ఆలోచన కలిగిందే!'' 
అంటూ ఖడ్గవర్మ నవ్వి, దుస్తుల్లో నుంచి 
చెకుముకిరాయి తీసి కొట్టి దూది ముట్టు 
కునేలా చేసి, ఆది కాస్త మంట కాగానే 
గదిలోని ధాన్యం బస్తాలలో ఒక దానికి 
అంటించాడు. 

ఖఢ జీవదత్తులు గది ముందు నిలబడి 
క్రమంగా మంట పెద్దదై, ధాన్యం బస్తాలు 


చందమామ 


గస 


ఒకటొకటిగా అంటుకోవటం చూడ 
సాగారు. నాలుగైదు నిమిషాల్లో గదిలో పెద్ద 
మంట లేచింది. ధాన్యం కాలి టపటప 
మంటూ కొంత పేలాలుగా మారి, గాలికి 
లేచి వాకిటి వరకూ వచ్చి పడసాగినై. 

“ఈ పేలాలు తిని యీ దుర్మార్గులు 
మరి కొంతకాలం యీ శిధిల భవనాలను 
అంటి పెట్టుకుని వుండే అవకాశం వుంది, 
ఏం చేయటం?" అన్నాడు ఖడ్గవర్మ. 

“కొంచెం ఆగు. మంటలు మరి కాస్త 
లేస్తే అంతా మాడి, బుగ్గీ బూడిదా అయి 
పోతుంది. కాని, అసలు (ప్రమాదం, 
యీ మంటలు చూసి పూజారిణీ, దాని 
శిష్యగణం యిక్కడికి వస్తారు! అప్పుడు...” 

జీవదత్తుడు మాట ముగించే లోపలే 
ధాన్యం బస్తాలు కాలుతున్న గది పక్కగల 
మరో గది నుంచి ఏదో మానవ కంఠం 
ఆర్తనాదాలు చేయటం వినిపించింది. 
డా. ఈ పక్క గది తలుపులు 
మూసి వున్నవి. లోపలి నుంచి ఎవరో 
కేకలు పెడుతున్నారు! '' అంటూ జీవ 


నాకా అలాకాక లాలి 


దత్తుడు గదిని సమీపించి, తలుపులను 
బలంగా నెట్టి చూశాడు. 

ఖడ్గవర్మ ఆతడి దగ్గిరకు పోయి నవ్వుతూ, 
“జీవా! హడావిడిలో నువ్వు తలుపులకు 
బయట వేసి వున్న అంత పెద్ద తాళాన్ని 
కూడా చూసినట్టు లేదు! నీ మంత్ర 
దండంతో తలుపులు విరగ్గొట్టు,'' అన్నాడు, 

ఆ వెంటనే జీవదత్తుడు దండం ఎత్తి 
తలుపులకు వేసి వున్న తాళం మీద బలంగా 
కొట్టాడు. తాళం పగిలి కింద పడిపోయింది. 
గొళ్లెం పక్కకు లాగి తలుపులను వెనక్కు 
నెట్టాడు ఖడ్గవర్మ. 

గదిలో అంతగా చీకటి లేదు. గోడపైన 
అంత ఎత్తులో వున్న ఒక చిన్న కిటికీ 
నుంచి లోపలికి వెలుగు వచ్చి పడుతున్నది. 
ఆ వెలుగులో వాళ్ళకు గోడలో వున్న ఇనప 
మేకులకు, గ్గాలునుతో కట్టబడి వున్న వృద్ధు 
డొకడు కనిపించాడు. 


బాహువు, బక్కచిక్కి వున్నాడు, పొడవాటి 
తెల్ల గడ్డం గాలికి రెపరెపలాడుతున్నది. 
--(ఇంకా వుంది) 


అతడు ఆజాను 


huge. 
అనుసమ ము 


టన 


(అక జీనదత్తులు సింహాన్ని మరొక శిధిల భవనంలోకి తరిమి, ఆ ప్రాంతం నుంచి 
బయటపడేందుకు. దారీ వెతుక్కుంటూ బయలుదేరారు. వాళ్ళకు ఒక గదిలో చాలా 
ధాన్యం ఐస్తాలు కనిపించిన. వాటికి వాళ్ళు నిప్పుపెట్టారు. అంతలో పక్కగది నుంచి 
అరుపులు వినీపించినై. వాళ్ళు వెళ్ళి చూడగా ఒక వృద్దుడు కనిపించాడు. ఉరవాత---] 


ఖడ్గ జీవదత్తుల్ని చూస్తూనే ఆ వృద్దుడు 
ఎవరు మీరు? ఆ దొంగ పూబారిణి 
శమ్యల్లా లేరే? ఎవరైతే నేం, నన్ను రక్షం 
చండి. పక్క గదిలో ధాన్యం కాలిపోతున్న 
దిలా వుంది! ఆ వేడికి నేను బంధించబడి 
వున్న గోడ వేడెక్కి నా శరీరం కాలు 
శున్నది,” అన్నాడు. 

“కొంచెం వుంటే మొత్తం గది కప్పే, 
లొపలికి కూలి పడుతుంది!” అంటూ జీవ 


దత్తుడు వృద్దుక్ణ సమీపించి, దండంతో 
అతడికి కట్టి వున్న ఇనవగాలునులను విర 
గ్లౌట్ట అతస్ట బయటికి తీసుకువచ్చాడు. 

'సృద్ధుడు ఆత్రంగా చుట్టూ ఓ మూరు 
కలయ చూసి, “ఎన్నాళ్ళ తర్వాత నాకు 
తెరిగి స్వేచ్చ కలిగింది! ఆ దొంగ పూజా 
రిణి యింకా యా శధిలనగరంలో అధి 
శారం చెలాయిస్తున్నదా? మీ రెవరు? 
అని ఆడిగాడు. 


“చందమామ! 


2 


మ a 


“మే మెవరం అయితేనేం, నువు చెప్పే 
అ పూజారిణ శష్యులం మాత్రం కాదు. 
వింధ్యపర్వత (ప్రాంతాలకు ఒక గొప్ప పని 
మీద బయలుదేరి దారిలో చిన్నా పెద్ద ఆటం 
'కాల్లో, ఆపదల్లో చిక్కుకుని, యిక్కడికి 
చేరాం, నీ మాటలు వింటూంటే నువ్వే 
యిక్కడి అనలు పూజారివనీ, యిప్పుడు 
గద్దె ఎక్కి కూర్చున్న పూజారితో నిన్ని 
చీకటి గదిలో బంధించిందనీ తెలుస్తున్నది, 
అవునా?" .అని ప్రశ్నించాడు జీవదత్తుడు, 

“ జరిగిందే! ఆ నీచురాలు యిప్పటికి 
యిరవైవిళ్ళ (క్రితం యింత బాలికగా నాకు 
అరణ్యంలో దొరికింది. తెచ్చి సాకాను. 
ఎన్నో విద్యలూ - మం్యతశాస్త్రం అంతా 


బోధించాను, కాని, ఏ మాత్రం కృతజ్ఞత 
లెకుండా రెండేళ్ళ క్రితం, ఒక భయంకర 
కాళరాత్రి వేళ, పెద్ద ఉరుములూ, మెరు 
'పులతో కుండపోతగా వర్షం కురుస్తున్న 
నమయంలో....” 

జీవదత్తుడు వృద్ధ మంఢత్రవేత్త మాటలకు 
అడ్డు వచ్చి, ''మీ గత చరిత్ర ఆంతా వినే 
'తీరుబాటు మాకు లేదు, పూజారిణ బారి 
నుంచి బయటపడి అరణ్యం చేరాలని 
చూస్తున్నాం, ఆవిడ మమ్మల్ని పట్టుకునేం 
దుకు కష్యగణంతో బయలుదేరే వుంటుంది! 
మీ రిక్కడే వుంటారా లేక యీ కూలి 
పోతున్న కొంపల్లో నుంచి విశాల (్రవం 
చంలోకి పోయే మార్గం చూపి, మా వెంట 
'ఆరణ్యుర చేరుతారా? ముందు ఆ సంగతి 
చెప్పండి,” అన్నాడు. 

“పగ తీర్చుకోకుండా -ఆ దొంగ పూజా 
రిణిని హతం చెయ్యకుండా నే నిక్కజ్టుంచి 
కదలను. నన్ను యీ స్థితిలో చూస్తే 
నా పాత శిష్యులు కొందరు తప్పక నా పక్షం 
అవుతారు. వాళ్ళ సాయంతో ఆ కృతఘ్ను 
శాల్ని పట్టుకుని ముక్కలు ముక్కలుగా 
సరికి కాకులకూ గద్దలకూ ఆహారంగా 
వేస్తాను,” అన్నాడు ముసలి మాంత్రికుడు 
వళ్ళు కొరుకుతూ. 

ఆ మాటలకు ఖడ్గవర్మ అయిష్టంగా తలా 
డిన్తూ, ''జీనా! ఇక నున దారిన మనం 


చందమామ 


గ 


పోవటం మంచిది. ఈ మాంటత్రికుల్నీ, పూజా 
'రుల్నీ ఒకళ్ళగొంతు ఒకళ్ళు కోనుకోనీ! 
అంటూ బయలుదేరాడు. 

జివడత్తుడు ఆతడితోబాటు కదిలి వృద్ధ 
మాంత్రికుడితో, "ఆ దౌంగ పూజారిణిని 
పట్టుకుని ముక్కలుగా సరికి కాకులకూ, 
గద్దలకూ వేయటం ఎందుకు! ఈ ప్రోంతాల 
ఎక్కడో ఆకలిగొన్న 'సింహం ఒకటి తిరుగు 
తున్నది, దానికి వెయ్యి, ఇంత పుణ్యమైనా 
నీకు దక్కుతుంది,” అన్నాడు, 

వృద్ధ మాంత్రికుడు ఏదో మాట్దాశ 
బోయాడు. కాని, అంతలో ఒక శిధిలభవనం 
వెనక నుంచి పూజారిణి మాంత్రికుడూ, 
జడలభూతంతోపాటు, ఆయి దారుగురు 
శమ్యల్ని వెంట బెట్టుకుని హఠాత్తుగా 
ముందుకు వచ్చి, " ముసలి మాం త్రికుళ్లి 
ఖడ్గ జీవదత్తుల్నీ చూసి, కళ్ళెర్ర చేసి, 
చేతిలోని శూలాన్ని పైకెత్తి, "ఆహాం, ముసలి 
వెధవ చీకటికొట్లో నుంచి బయటపడ్డాడా? 
దొంగల్లా నగరం (ప్రవేశించిన మనుమలు 
కూడా యిక్కడే వున్నారు! ఆందర్నీ పట్టు 
కుని మహా భూతానికి ఐలి చేస్తాను,” 
ఆంటూ ముందుకు రాసాగింది. 

'ఖడ్గవర్మ చప్పున నాలుగడుగులు వెనక్కు 
బాణం పూజారిణి కేసి ఎక్కుపెట్టి, 
“పూజారిణీ ! మరొక్క అడుగు ముందుకు 
వేశానంచే, యీ వాడి అంబు నీ కంఠాన్ని 


చందమామ 


ఛేదిన్తుంది, జాగ్రత్త!” అని హెచ్చ 
రించాడు. 


ఆ హెచ్చరిక వింటూనే పూజారిణి వున్న 
చోటునే కదలకుండా నిలబడింది. మాం్యతి 
కుడూ, జడలభూతం కొంచెం పక్కగా వెళ్ళి 
నిలబడ్డారు. ఒకటి రెండుక్షణాల నిశ్ళష్టం 
తరవాత పూజారిణి భృత్యులో ఒకడు తన 
చేతగల భాలాన్ని గాలిలో గిరగిరా తిప్పి, 
“మహాశక్తి పూజారిణీ! ఇంకా ఆలశ్యం 
ఎందుకు? ముసలి పూజారిని ఈ కొత్త 
వాళ్ళిద్దర్నీ నిమం(త్ర॥ క్రితో భస్మం 
చేసెయ్యి.” అన్నాడు.” 

"ఉహుం, ఆలా భస్మం చేయదలచుకో 
లేదు. ముగ్గుర్నీ ప్రాణాలతో పట్టుకుని మహా 


11 


భూతానికి బలి పెట్టాలి,” అంటూ పూబారిణి 
పక్కకు తెరిగి మాంథత్రికుడూ, జడల 
భోకాలతో, “ఒరే ఆలా నిలబడి నేల 
చూపులు చూస్తారేం? ముందు అ యువకు, 
లిద్ధర్నీపట్టి బంధించండి. ఈలోపల ముసలి 
మాంత్రికుడి నంగతి నేను చూస్తాను,” 
అన్నది పళ్ళు కొరుకుతూ. 

ఆ మాటలకు ఖడ్గ జేవదత్తులు పెద్దగా 
నవ్వారు. జీవదత్తుడు జడలభూతం కేసి 
జకడుగువేసి, “ఏరా, వికృత భూతం! 
నువ్వు ఆడభూతానివో, మగభూతానివో కూడా 
మాకు తెలియటం లేదు. ఏం, మీ గురువు 
కోక, ఆలా 


అజ్ఞాపించినట్టు, మమ్మల్ని ష 
నిలబడి వున్నావేం? 


12 


'జడలభూతం అ మాటలకు కొంచెంగా 
బెదిరి మాండ్రికుడికి దగ్గిరగా పోయి 
నిలబడి, “గురో యిప్పుడేం చేయటం? 
ఆ ఇద్దర్నీ పట్టుకుని విరుచుకు తినేదా? ” 
అన్నది. 

“తప్పురా శిష్యా, తప్పు! మహాశక్తి 
పూజారిణి వాళ్ళను ప్రాణాలతో పట్టుకుని 
మహా భూతానికి ఆహారం చేయబోతున్నది, 
మనం తొందర పడకూడదు ! “ అన్నాడు. 

మాంత్రికుడు యిలా అనగానే పూజారిణ్‌ 
కళ్ళెర్రచేసి, జాలం ఎత్తి ఆతడి కేసి వెళ్ళ 
బోయింది, ఖడ్గవర్మ వెంటనే, “ఆగు, 
పూజాబీ! నా హెచ్చరిక గుర్తుందా ? కదిలా 
వంకే నీ కంఠంలో యూబాణం వచ్చి 
గుచ్చుకుంటుంది. కదలకుండా ఆక్కడే 
నిలబడి నీ మంత్రశక్తితో, నీ శత్రువులను 
హతమార్చు, మా అభ్యంతరం ఏమీలేదు,” 
అన్నాడు. 

అప్పటివరకూ జరుగుతున్న దంతా 
కన్నార్పకుండా చూస్తున్న వృద్ధ పూజారి 
“పెద్దగా గొంతెత్తి “ ఇప్పుడా గురు ద్రోహిణికి 
ఎలాంటి మం|త్రశక్తులూ లేవు. లోగడ నేను 
దాని కిచ్చిన మంత్ర బలాన్నంతా ఉప 
సంహరించేశాను.” ఆన్నాడు. 

“అబద్ధం. ఈ ముసలివధవ మాటలు 
నమ్మకండిరా, కమ్యుల్లారా! చూడండి, 
యిప్పుడే వాళ్ళు నా శూలానికి గుచ్చి పైకెత్తు 


చందమామ 


తాను,” ఆంటూ పూజారిణ అరిచి, వృద్ధ 
పూజారి కేసి కదిలింది, 

“ఆగు!” అంటూ ఖర్గవర్మ బాణాన్ని 
ఆమె సూలం పట్టుకున్న చేతికి గురిచేసి 
కొట్టాడు. వూజారిణి "' అబ్బా!” ఆంటూ 
బాధతో ఒక్కసారి కేక పెట్టింది. శూలం 
ఆమె చేతినుంచి జారి కిందబడిపోయింది. 

“పూజారిణీ, నువ్వు నా హెచ్చరికలను 
పాటించనందున, తప్పనిసరై బాణం నీమీద 
వ్రయోగించవలసి వచ్చింది. ఇకనైనా 
జ్యాగ్తత్త! ” అన్నాడు ఖర్గవర్మ. 

శూలం పూజారిణి చేతి నుంచి జారి 


పడటం చూస్తూనే, ఆమె శిమ్యల్లో యిద్దరు 
ఎగిరి. గం! “మహా పవిత్రమైన 
త్రిశూలాన్ని నేలకు జార్చి పూజారి దాన్ని 
అపవిత్ర పరిచింది. ఇక మా గురువు పృద్ధ 
పూజారే!” ఆంటూ కేకలు (ప్రారంభించారు. 

“ఖడ్లా, మనం దారితప్పి 
మందమతుల మధ్యకు వచ్చి 
ఈ పాడుబడ్డ నగరంలో వీళ్ళంతా పడివుండ 
టమే ఆందరికీ మేలు. వీళ్ళు యిక్కజ్ణించి 
బయిటికి వచ్చి మామూలు జనంలో 
కలారో, వాళ్ళూ. బుద్ధిహీనులైపోతారు,” 
అన్నాడు జీవదత్తుడు. 

తన పక్షానికి యిద్దరు పూజారిణి శిష్యులు 
రాగానే వృద్ధపూజారి వరమానందంచెంది, 
హాభూతా! ఎన్నాళ్ళ 


ఎలాంటి 


పడ్డాం, 


“ఆహాహా, మ 


చందమామ 


కెన్నాళ్ళకు నా శష్యగణం సత్యం తలును 
కుని, అంధకారం లోకి 
వచ్చేలా చేశావు! ఇక నీకు గత కాలంలో లాగే 
ప్రాణులబలిని యితోధికంగా చేస్తాను!" 


నుంచి వె 


అన్నాడు. 
“అడ్డా ఈ ముసలిపీనుగా (కార్యంలో 
పూజారిబికి ఏ మాత్రం. తీసపోయేవాడిలా 
లేడు,” ఆని జీవదత్తుడు అక్కడ చేరిన 
వాళ్ళందరిని ఉద్దేశించి, “మీ నాయకత్వపు 
తగాదాల్లో మేము ఎవరిపక్షానా కల్పించుకో 
బోవటం లేదు. మీలో ఎవరైనా ఒకరు 
మా వెంట వచ్చి, యీ శధిలగరాన్నుంచి 
బయట వున్న అరణ్యంలోకి పోయేమార్గం 

చూపండి |” అన్నాడు. 
13 


చేయరానిపనుల్లో ఒకటి. అ వృద్ధ పూజారిని, 
అవిజ్లే యీ శిధిలగనర సామాజ్యం కోసం 
ఒకరి గొంతు లొకరు కోనుకోనీ మన 
కెందుకు? ఆని జీవదత్తుడు దండం 


. పైకెత్తి, మాంతతికుళ్ణు, జడలభూతాన్నీ 


పో మీరు యిక్కడ నుంచి పారిపోయేం 
దుకు మార్గం చూపటమా? ఎలాంటి, కోరిక! 
ఆగండి, యిప్పుడే మిమ్మల్నిద్దర్నీ నాశూలా 
నికి గుచ్చి, మహాభూతం ముందు వడవేయ 
బోతున్నాను,” అంటూ పూజారిణ్‌ వంగి 
కింద పడివున్న శూలాన్ని చేతిలోకి తీసుకో 
బోయింది: 

“ఒకసారి అనుభసం అయినా, యీ బుద్ధి 
హినురాలికి జ్ఞానోదయం అయినట్టులేదు,” 
అంటూ ఖద్గవర్మ మరొక బాణాన్ని పూజారిణి 
చేతికేసి గురిచేసి వదలబోయేంతలో జీవ 
దత్తుడు ఆతడి చేయిపట్టుకుని వారించాడు. 

“ఖర, ఎంత దుర్మార్గురాలైనా ఆడ 
దాన్ని హింసించటం, చంపటం మనం 


14 


సమీపించి, "మీ యిద్రరూ ముందు కదిలి 
ఆరణ్యం వైపుకు వున్న ఆ గుహామార్గం 
'కేసి బయలుదేరండి. ఊం, కదలండి!" 
అన్నాడు తీప్రన్వరంతో, 

మాంత్రికుడు వృద్ధపూజారికీ, పూజారి 
ఇికీ చేతులెత్తి నమస్కరిస్తూ, “గురువు 
ల్లారా! ఏథో శాపకారణంగా గత ఇరవై 
వాలుగ్గంటల నుర్యని నా మంతశక్తులు 
వని చేయటం లేదు. ఈ మానవ మ్యూతులకు 
లొంగిపోయి వాళ్ళకు దారి చూపమంటారా, 
లేక మీ మంత్ర బలంలో నన్ను కాపాడ 
కారా?” అని ఆడిగాడు. 

వృద్ధ వూజారీ, పూజారిటీ ముఖ 

మాటాపలుకూ 
తలలు పక్కకు 


ముఖాలు చూనుకుని 
లేకుండా మూగవాళ్ళల్లా 
తిప్పుకుని పూరుకున్నారు. 

'ఖడ్ధవర్మ ఓ తృటికాలం వాళ్ళ కేసి చూసి, 
ఒరలో నుంచి కత్తిదూసి, మాంత్రికుజ్లే, 
జడలభూతాన్నీ ఆదిలిస్తూ, “ఇక యీ చచ్చు 
కబుర్లూ, హాస్య నాటకం కట్టిపెట్టి నడ 
వండి, ఆ గుహ ఎక్కడున్నదో చూపండి," 
అన్నాడు కోపంగా, 


చందమామ 


అరణ్యం చేరే గుహాసారంగం చూప్పతాము, 


దయచేయండి! ” అంటూ బయలుదేరారు. 

ఆ ఇద్దరూ, కొంచెం ఎడంగా ఖడ్గ జీవ 
వృద్ధ పూజారిపక్షం వాళ్ళూ, 
పూజారిణి పక్షం వాళ్ళూ పెద్ద రణగొణ 
స్తూ కలబడి కొట్టుకోసాగారు. 
జీవదత్తుడు తల తిప్పి వాళ్ళశేని ఓసారి 
చూసి నవ్వుతూ, "ఖడ్గా, మహాభూతానికి 
ఎవరు (ప్రధాన పూజారి కావాలన్న సంగతి 


తేల్చబోయి, ఈ దొంగ మాంట్రికులూ, 


ఈ శధిలాల్లొ చిక్కివున్న ఆ సింహానికైనా 
కొంతకాలం పాటు ఆకలితో డొక్కమాడే 
అవస్థ తప్పుతుంది,” అన్నాడు ఖడ్గవర్మ, 

జడలభూతం 


ఆ మాటలు వింటూనే 
నిలువెల్లా వణికిపోతూ, 
“గురో, అ పొగరుబోతు. 
వెళ్ళ గుహలో ఎక్కడైనా పొంచివుండి మీద 
పడితే విం చేయాలి ? “ అన్నాడు. 

“విరుచుకు తిను! ఊం. పిరికి వెదవా, 
ఆప్టేవాగక పద,” అన్నాడు ఖడ్గవర్మ కత్తి 
యులిపిస్తూ. 


చందమామ 


భయపడకురా, శష్యా! ఆ సింహం 
గుహలో కనబడాలేగాని, దాన్ని నా మంత్ర 
శక్తితో క్షణాలమీద పిల్లిగా 
ఎందుకైనా మంచిది, 
దగ్గిరకొచ్చాం. మహాభూతాన్ని తలుచుక 
నువ్వే ముందు గుహలో (ప్రవేశించు, 
అన్నాడు మాంత్రికుడు. 

ఆగురుశమ్యుల వెంట ఖడ్గజీవదత్తులు" 
గడిచిన రాత్రి శధిలనగరంలోకి ప్రవేశించిన 
సౌరంగం వెంటపోయి, ఆరణ్యం కేసివున్న 
గుహద్వారాన్ని చేరారు. తరవాత వాళ్ళు 
అ గుహనుంచి కిందికి దిగి, చుట్టూ ఓమారు 
కలయచూసి, మాంతిడుడూ, జడలభూతా 
లక, “జక మీరు మీ శధిలభవనాలకు 


15 


తిరిగిపోయి, మహాభాతాన్ని భ క్రితోఆరాధి స్తూ 
తరించండి!" ఆన్నారు ఆవహేళనగా. 

మాంత్రికుడు, ఖడ్లజీవదత్తులకు నమస్క 
రించి, “మహానత్వుల్లారా! ఇక మేము 
ఆ శధిలనగరానికి పాము. ఇక్కణ్ణంచి 
ఆ కనబడే దూరవుకొండలికుపోయి. ఆక్కడ 
పద్‌ విధంగా జీవయాత్ర సాగిస్తాము,"' 
అన్నాడు, 

"అ సాగించబో యే జీపయ్యాకలో 
దార్లు కొట్టటం మాత్రం చేయకండి, 
చిక్కుల్లో పడిపొతారు. ఆ దూరపు కొండల్ని 
చేరే లోపల ఖడ్గబాతి వాల్లెవరి కంటా పడ 
కుండా జాగ్రత్త పడండి. వాళ్ళు మీ మీద 
వగబట్టి వున్నారు.” అన్నాడు జేవదత్తుడు. 

మాం(త్రికుడూ, జడలభూతం. వెళ్ళి 
పోగాన్సే ఇడ్డ జీవదత్తులు నదికి పోయి 
హాయిగా స్నానం చేసి, దావుల నున్న ఆర 
ఖ్యంలోకి. వెళ్ళి పళ్లూ ఫలాలూ కోనుకు 
తెని ఒక చెట్టు కింద ఒక గంటకాలం 

నడి దిగువకు బయలు 
స్వర్లాదారిని. పట్టుకు పోయిన 


విశ్రమించి, 


చేశారు 


బందిపోట్లు ఆ ప్రాంతాల ఎక్కడో వుంటా 
రన్న నమ్మకం వాళ్ళకు కలిగింది. ఎలా 
గైనా స్యర్ణాచారిని బందిపోట్ల నుంచి శాపాడి 
తీరాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు.. 
ఇడ్ల జీవదత్తులు ఒక గంటకాలం ప్రయా. 
ంచే నరికి, వాళ్ళకు నదీ తిరం వెంట 
కొన్ని చిన్నా పెద్దో కొండలు కంటబడినై. 
ఆ కొండల్లో ఒక దాని మీద ఒంటెల చేత, 
కొందరు. మనుషులు పెద్ద పెద్ద బండ 
'కాళ్ళిను లాగించుకు పోతున్నారు, 
ఖడ్లా, వీళ్ళు బందిపోటు ముళా అయి 
వుంటారు. అనుక ఎడారుల్లో, మైదానాల్లో 
తిరిగే ఒంటెలను, కొండల పైకి ఎక్కించి, 
వాటిచేత రాళ్ళు లాగించటం ఎంత (ప్రమా 
దమో వాళ్ళకు తెలిసినట్టు లేదు,” అన్నాడు 
జీపదత్తుడు. 
జీవదత్తుడు మాట ముగించే లోపలే ఒక 
ఇంక, దాని నెక్కి వున్న మనిషితో సహా 
కొండ ఆంచు నుంచి జారి తలకిందులుగా 
దిగువ నున్న పల్లంలోకి పడిపోయింది. 
[ఇంకా వుంది) 


10 


[ఖడ్గ జీవదత్తులు, వృద్ధవూజారిని ఖైదు నుంచి విడిపించి, శిధిలభవన (ప్రాంతాల నుంచి 
బయలుదేరారు. దారిలో వారికి వూజారిణి ఎదురుపడింది. ఆమెను ఖడ్గవర్మ బాణంతో 
కొట్టాడు, తరవాత వాళ్ళు మాంత్రిక జడలభూతాల వెంట ఆరణ్యం చేరారు, ఆక్కడ 


వాళ్ళకు కొండ మీది నుంచి ఒంటె ఒకటి కింద పడటం కనిపించింది. 


ఒంటె కొండ మీది నుంచి పడిపోవటం 
చూస్తూనే ఖడ్గ జీవదత్తులు అటు కేసి పరి 
గెత్తారు. వాళ్ళు వెళ్ళేసరికి ఒంటె కాళ్ళు 
విరిగి గిలగిల తన్నుకుంటూ నేల మీద 
పార్లుతున్నది. దానితోపాటు కంద పడిన 
వాడు మ్యాతం మోకాలును రెండు చేతు 
లతో పట్టుకుని పళ్ళ బిగువున బాధను 


తరవాతా) 


దుస్తుల తీరు చూసి ఖడఢ జీవదత్తులు 
పోల్చుకున్నారు. 

జీవదత్తుడు, బందిపోటు వాళ్లు సమీ 
పించి, “ఒరే, బందిపోటు బాబూ! 
నీ దెలాంటి మొండి ప్రాణం! అంత ఎత్తు 
కొండ మీది నుంచి పడి ఒందు కాళ్ళిరిగి 
చావుబతుకుల మధ్య ఉన్నది గా 


సహిస్తూ, చిన్నగా మూలుగుతున్నాడు. మాత్రం చెక్కు చెదరక పి 
వాడు బందిపోటు ముఠాలోని వాడని, వాడి వున్నావు!'' అన్నాడు. 
“చందమామ' 


అంతవరకూ బందిపోటు వాడు తన 
మోకాలు బెణికిన బాధలో వుండి, ఖడ్గ 
జీవదత్తులు తనను సమీపించటం చూడ 
లేదు. ఇప్పుడు వాడు తల ఎత్తి ఖడ్గ జీవ 
దత్తుల్ని చూన్తూనే కళ్ళింత చేసి వణికి 
పోతూ, ““అయ్యా, నన్ను చంపకండి! 
ఖథ్ధజాతివాళ్ళ పంట పాలాలు దోచిన 
వాళ్ళల్లో నేను లేను. నిజానిజాలు స్వర్ణా 
చార్యులుగారి నడిగి మీరు తెలుసుకో 
వచ్చు,” అన్నాడు. 

వాడి మాటలు వింటూనే ఖడ్గ జీవదత్తులు 
పొందిన ఆశ్చర్యం ఆంతా యింకా కాదు, 
వాళ్ళకు స్వర్ణాచారి సజీవుడేననీ, అతను 
బందిపోట్ల దగ్గిరే వున్నాడని తెలిసిపోయింది. 


10 


శ్‌. 


i 

“ ఖఢవర్మ కత్తి దూసి, దాని మొనను 
బందిపోటు వాడి గుండెల మీద పెట్టి, 
“ఒరే, యిప్పుడు నిజం చె, లేకపోతే 
యీ ఒంటెతోపాటు నువ్వూ ఏ సక్కలకో 
ఆహారం అయిపోతావు. ఖడ్గజాతివాళ్ళ పంట 
పాలాలు దోచుకున్న బందిపోట్ల మందలో 
నువ్వు లేకపోతే, ఆ సంగతి దోచుకున్న 
నీ మిత్రుల ద్వారా విని వుంటావు, కనక 
నీ మాటలు నమ్మదగినవే! కాని, మమ్మల్ని 
చూస్తూనే, ఆ ఖడ్గజాతివాళ్ళ తరఫు మను 
పులని నువ్వెలా గుర్తించావు?" అని 
అడిగాడు, 

జీవదత్తుడు, ఖడ్గవర్మకు కత్తిని ఒరలో 
పెట్టమని చెప్పి, “ఖడ్గా, అసలే ప్రాణ 
భయంతో చస్తున్న వాళ్లు యింకా ఎందుకు 
హడల కొడతావు? పైగా ఆ ఖడ్గజాతివాళ్లూ, 
ఆ పంటపాలాల దోపిడీ,,..అదంతా ఏనాటి 
మాట! '" అని బందిపోటు వాడితో, "ఒరే, 
నా మిత్రుడడిగిన ఆఖరి (ప్రశ్న అడుగు 
తున్నాను, మమ్మల్నెలా గుర్తించావు?” 
అన్నాడు. 

“అయ్యా, మిమ్మల్ని అరణ్యంలో 
చూసిన నా మిత్రుల ద్వారా మీవస్త్ర 
ధారణా, పట్టిన ఆయుధాల సంగతి విని, 
యిప్పుడు మిమ్మల్ని చూస్తూనే గుర్తిం 
చాను, ఇందులో అబద్దం లేదు,'' అన్నాడు 
బందిపోటువాడు. 


చందమామ 


“ఆహా, నువు బుద్ధికి బృహస్పతివి! 


ఎక్కడైనా గురుకులం పెట్టి శమ్యలకు 


విద్యాబోధ చెయ్యక, యీ దారి దోపిడి 
ముఠాలో ఎందుకు చేరావు?” అంటూ ఖడ్డ 
వర్మ పెద్దగా నవ్వి, “ఆ రాయీ రప్పలూ 
ఒంటెల చేత కొండ మీద లాగించుకు 


పోతున్నారే, అవి ఎందుకు? ఎక్కడికి?” | 


అని అడిగాడు, 
“అయ్యా, స్వర్ణాచార్యులవారు మా నాయ 


కుడు స్థాపించబోయే రాజ్యానికి రాజధానీ 


నగరం, పెద్ద కోటా కట్టబోతున్నారు. వారి 
ఆజ్ఞ (ప్రకారం మేమంతా కొండరా ళ్ళు 


లోయ పై నున్న ఒక సమతల ప్రదేశానికి [4 


చేర్చుతున్నాం,'' అన్నాడు బందిపోటు 
వాడు మూలుగుతూ, 

ఖడ్గ జీవదత్తులు" కాలు బెణికిన బంది 
పోటు వాడితో మాట్టాడుతూ కొండ మీద ఏం 
జరుగుతున్నదో చూడలేదు. ఆక్కడ బంది 
పోటు వాడి స్నేహితులు, ఒంటెతోపాటు 
తమ వాడు కింద పడటం చూస్తూనే, తమ 
తమ ఒంజెలను అపి, కొండ అంచుకు 
వచ్చి, దిగువకు చూశారు. వాళ్ళకు యింకా 
ప్రాణాలతో వున్న తమ తోటివాళ్టు సమీపిస్తూ, 
ఖడ్గ జీవదత్తులు కనిపించారు, 

వాళ్ళను చూస్తూనే బందిపోటు వాళ్ళు 
అదురుకు పోయారు. వాళ్ళల్లో - కొందరికి 
అరణ్యంలో ఖడ్గ జీవదత్తులు తమ నెదు 


చందమామ 


కు. టా == వ 


సమ! టల 
ర్కుని బాణాల దెబ్బలతో, కత్తి పోట్లతో 
చీకాకుపరిచి పారదోలటం యింకా గుర్తు 
న్నది. ఒకరిద్దరు ఖడ్గ జీవదత్తులు మాంతి 
కుకీ, జడలభూతాన్ని అదరగొట్టి గుహలో 
జొరబడటం కూడా చూశారు. 

““మన నాయకుడిక్కడలేడు, ఆ క్షత్రియ 
యువకులు మనను చూశారు. వాళ్ళు 
కొండ పైకి వచ్చి మన (ప్రాణాలు తీయటం 
ఖాయం!” అన్నాడొక బందిపోటు. 

“రానున్న అపద'నుంచి మనం బయట 
పడాలంటే, యిప్పుడే పోయి స్వర్ణాచార్యులు 
గారితో సంగతంతా చెప్పుకుని, వారు ఏమి 
చేయమంటారో ఆలా చేయటం ఒక్కతే 
మార్గం. ఆయనా, యీ క్ష త్రియయువకులూ 


1 


లోగడ మ్మితులన్న సంగతి మనం ఎరిగిందే 
గడా!" అన్నాడు మరొక బందిపోటు, 

ఆ వెంటనే పదీ పన్నెండుమంది. బంది 
పోట్లు పరుగు పరుగున స్వర్ణాచారి దగ్గిరకు 
పోయారు. ఆ సమయంలో స్వన్ణాచారి ఒక 
ఎత్తయిన రాతి మీద కూర్చుని, తాను బంది 
పోటు నాయకుడికి కట్టనున్న కోటకు సంబం 
ధించిన వాస్తుపటం పరిశీలిస్తున్నాడు. 

బందిపోట్లు దగ్గిరకు రావటం చూస్తూనే 
స్వర్ణాచారి పటం మీది నుంచి దృష్టి వాళ్ళ 
మీదికి తిప్పి కోపంగా, “ పని మాని అందరూ 
కట్టకట్టుకుని ఏదో రాక్షసుడి బారి నుంచి 
పారిపోయి వస్తున్నట్టు యిక్కడికి పరిగెత్తు 
కొస్తున్నారేం? వేటకు పోయిన మీ నాయ 


12 


EE CPN P= Yr | 


కుల్టు తిరిగి రానివ్వండి, మీ తాట ఒలి 
పిస్తాను,”” అన్నాడు, 

బందిపోట్లలో ఒకడు పణుకుతున్న 
గొంతుతో, “అయ్యా. స్వర్షాచార్యులుగారూ! 
మా నాయకుడు యిక్కడ లేని సమయాల్లో 
మీరేగదా మాకు నాయకులు! మన ఒంకు 
ఒకటి పైనున్నవాడితో పాటు కాలుజారి 
కొండ కింది పల్లంలోకి పడిపోయింది. ఆది 
చూస్తూనే దారేపోయే మీ పాత మిత్రులైన 
క్షత్రియ యువకులిద్దరూ, కత్తులూ, 
బాణాలూ తీనుకుని యింకా (ప్రాణాలతో 
వున్న మనవాడి దగ్గిరకు వచ్చి ఏవో ప్రశ్న 
లడుగుతున్నారు. వాడి ద్వారా మనం వున్న 
చోటు తెలుసుకుని, ఆ ఇద్ధరూ మనను 
హతం చేయటానికి త్వరలోనే యిక్కడికి 
వస్తారని, మాకు భయంగా వుంది," 
అన్నాడు, 

క్షత్రియ యువకులు అన్న ' మాట 
వింటూనే స్వర్ణాచారి అదిరిపడి ఆ మరు 
శణానే సంతోషం పట్టలేక, రాతి మీది 
నుంచి లేచి నిలబడ్డాడు. బందిపోటు వాడు 
చెప్పిన తతిమ్మా సంగతులు విన్న తర్వాత, 
అతడికి తన మిత్రులిద్దరూ అక్కడికి వచ్చా 
రన్న దాంట్లో ఎలాంటి అనుమానం లేకుండా 
పోయింది. 

స్వర్ణాచారి కొండ ఆంచుకేసి బయలు 
దేరుతూ, "' ఒరే, ఒంపెవాడా! క్షత్రియ 


చందమామ 


యువక యోధులు యిక్కడికి పచ్చారని 
ఒక మాటలో చెపితే సరివోయేదానికి, 
ఎంత (గ్రంథం పెంచి మాట్టాడావురా? 
ఇక నోరు మూడుకుని, నా వెంట రా!” 
అన్నాడు. 

“ ఆచార్యులుగారూ! అలాగే వస్తాం, 
వారి వల్ల మాకేం (ప్రాణహాని జరగదు 
గదా? ” అన్నారు బందిపోట్లు. 

"అలాంటి దేమీ వుండదు. మీ ప్రాణా 
లకు నా ప్రాణం ఆడ్డువేస్తాను.. మీరు 
మాత్రం ముచ్చు చేషాలు వేయక వాళ్ళతో 
మర్యాదగా (ప్రవర్తించండి, అన్నాడు 
న్వర్ణాచారి. 


స్వర్ణాచారి కొండ అంచుకు వచ్చి ఖడ్గ 
జీవదత్తుల్ని పెద్ద కేక వేసి 


పిలిచాడు. 


ఆ కేక వింటూనే ఖడ్గ జీవదత్తులు తలలు 
ఎత్తి చూసి స్వర్ణాచారిని గుర్తించారు. 
అతడి వెనకగా కొందరు బందిపోట్లు నిలబడి 
వుండటం చూసి ఖడ్గవర్మ, “జీవా, ఈ పద్మ 
పుర వాస్తుశాస్త్రజ్ఞుడూ మర ఏనుగుల్ని 
తయారు చేసే యీ స్వర్ణాచారి బందిపోట్ల 
ముఠాలో ఒకడైపోయాడేమో ఆని నాకు 
అనుమానం కలుగుతున్నది. మన జాగ 
త్తలో మనం వుండాలి," అన్నాడు. 

ఖఢవర్మ యిలాంటి అనుమానాన్ని వెల్ల 
ఉంచిన తరవాత జీవదత్తుడిక్కూ డా 
కొంచెం సంశయం కలిగింది. స్వర్ణాచారిని 
బలవంతంగా బందిపోట్లు ఎత్తుకు వచ్చినా, 
ఆ తరవాత ఆతడు వాళ్ళతో స్నేహం కలి 
పినా కలిపి వుండవచ్చు... 


కమగతతనటుుచనపటుతడునకుములనయాతఎతవతపలతతులతనపతతములయతున ముతత తననన ననననీ 


“ఖడ్ధా, మనం వింధ్యపర్వతాలు చేరే 
వరకూ అన్ని వేళలా మన జాగ్రత్తలో 
మనం వుండవలసిందే, సందేహం లేదు. 
మనం యిటు వచ్చింది స్వర్ణాచారిని బంది 
పోట్ల నుంచి' బంధ విముక్తి చేయటానికి 


= గదా? చూద్దాం, మనిషి ధోరణి ఎలా 


వుందో 1” అన్నాడు జీవదత్తుడు. 

ఖడ్గ జీవదత్తులు యిలా మాట్టాడు 
కుంటున్నంతలో స్వర్ణాచారి నలుగురు బంది 
పోట్లను వెంటబెట్టుకుని వాళ్ళదగ్గిరకు 
వచ్చి ఎంతో భక్తితో నమస్కరించాడు. 
అతడి వెంట వున్న బందిపోట్లు నలుగురూ 
ఖడ్గ జీవదత్తులకు సాష్టాంగ పడి, లేచి 
నిలబడ్డారు. 


14. 


 జీవదత్తుడు నవ్వుతూ, సర్షాచారి భుజం 


తట్టి, “'న్వర్ణాచార, ఎలా వున్నావు? బంది 


పోట్ల నాయకుడికి మాయవీనుగుల్నీ, గుర్రా 
లనూ ఏమైనా తయారు చేస్తున్నావా? 
నువ్వు వీళ్ళ చేతుల్లో చాలా కష్టాలను 


| భవిస్తూంటావని అనుకున్నాం. చూడగా 


నువ్వు కూడా బందిపోట్లకు ఒక చిన్న 


| నాయకుడి వైపోయినట్టుంది !” అన్నాడు. 


ఆ మాటలకు స్వర్ణాచారి ఒక్క క్షణ 


| కాలం నిశ్చేష్టుడైపోయి, చేతులు రెండూ 


బుడి! 
జోడించి, ““ మీరొకసారి నాకు (ప్రాణదానం 
చేశారు. మీకు జీవిత కాలమంతా కృత 
జ్ఞుడనై వుంటాను. నేను తప్పనిసరై బంది 
పోట్ల నాయకుడికి కోట కట్టి పెడుతున్నాను. 
అది పూర్తి కాగానే నా దారిన నేను పోయి 
విఘ్నేశ్వరపూజారిని కలుసుకుని, తరవాత 
యిద్దరం వీ అరణ్యంలోనో తపన్సు చేను 
కుంటాం,'' అన్నాడు. 

“ విఘ్నేశ్వరపూజారి, ఖడ్గజాతి వాళ్ళ 
అరణ్యుపుర (ప్రాంతాల్లోనే నుఖంగా వున్నాడు, 
నువ్విక్కడ సుఖంగా వున్నావు గదా? ఇక 
మాదారిన మేం పోతాం,” అన్నాడు 
జీవదత్తుడు. 

ఆ జవాబుకు స్వర్ణాచారి గడబిడపడి 
పోతూ, “ఖడ్గ జీవదత్త (ప్రభువులు ఒక 
రోజైనా నా ఆతిధ్యం స్వీకరించకుండా 
వెళ్ళటమా? అది కుదరదు. మీరు 


చందమామ: 


యీపగలూ, ర్మాతీ నాకూ, సమరబాహు 
డికీ అతిధులుగా వుండాలి,” అన్నాడు. 

“ఎవరా సమరబాహు? అన్నాడు జీవ 
దత్తుడు ఆశ్చర్యపోతూ. 

“టహూం మీరు లోగడ బందిపోట్ల 
నాయకుడి పేరు వినలేదన్నమాట? సింధు 
ఎడారుల నుంచి ఒంటెల మీద యీ (ప్రాంతా 
లకు వచ్చిన, యీ బందిపోట్ల నాయకుడి 
పేరది. అప్పుడతడు ఇంటి దగ్గిర లేడు, 
వేటకై ఇద్దరు అనుచరులతో : కలిసి అర 
ఇ్యానికి వెళ్ళాడు, ఇక వెళదాం, రండె!'" 
అంటూ ముందుండి దారి తీశాడు స్వర్ణాచారి. 

ఖడ్జ జీవదత్తులు బయలుదేరుతూ, 
ఒంటెతో పాటు కింద పడి గాయపడిన 
బందిపోటు వాణ్ణ, వాడి అనుచరులకు 
చూపి. “వీల్ల మీరు భుజాల మీద 
మోనుకుపోవలసిందే! ” అన్నారు. 

ఆ వెంటనే ఇద్దరు బందిపోట్లు గాయ 
పడిన వాట్లు భుజాలకెత్తుకున్నారు, అందరూ 
కలిసి కొద్ది సేపటికల్లా కొండ మీద వున్న 
బందిపోట్ల నివాస స్థానాలు చేరేసరికి, 
అక్కడ ఎలుగుబంటి చర్మాలు ధరించిన 
ఒకడి చుట్టూ కొందరు బందిపోట్లు చేరి 
గొడవగొడవగా మాట్టాడుతున్నారు, ఖడ్గ 
జీవదత్తుల్ని, స్వర్ణాచారినీ అంత దూరాన 
చూస్తూనే, అందరూ పరిగెత్తుతూ వాళ్ళ 
దగ్గిరకు వచ్చారు. 


చందమామ 


యీ ఎలుగుబంటి వేషం వేని తైతక్క 
లాడుతున్నా వెందుకు?" అని స్వర్ణాచారి 
వాణ్ణి గట్టిగా కోప్పడ్డాడు. 

ఎలుగుబంటి చర్మాలు కట్టుకున్నవాడు 
న్వర్ణాచారికి వంగి నమస్కారం చేసి, 
” స్వర్హాచార్లుగారూ, ఈ చర్మాలు నేను 
శావాలని కట్టుకున్నవి కావు. నేను యివ్వాళ 
ఉదయం నాయకుడితో వేటకై అరణ్యం 
లోకి వెళ్ళిన యిద్దరిలో ఒకణ్ణి. నాయకుణ్ణి 
అక్కడ ఎవరో బహు కూరులైన ఆట 
వికులు పట్టుకుని తీనుకుపోయారు. నేను 
వాళ్ళకు దొరిక్కూడా, తప్పించుకు పారి 
పోయి వచ్చాను,” అన్నాడు. 


15 


“బందిపోట్ల నాయకుడైన సమరబాహుణ్ధి 
ఆటవికులు పట్టుకుపోయారా ? అంత గొప్ప 
సమరళూరుణ్ణు పట్టగలిగిన ఆటవికులి 
(ప్రాంతాల ఎక్కడున్నారు? "' అన్నాడు ఖడ్గ 
వర్మ చిరునవ్వు నవ్వుతూ. 

“ ఖడ్గా, వాడెంత దుర్మార్గుడైనా, వాడి 
కన్న దుర్మార్గుల చేతుల్లో చిక్కినట్టుంది. 
నవ్వకు, పాపం!" అన్నాడు జీవదత్తుడు. 

బందిపోట్ల నాయకుడు ఆటవికులకు 
బందీ అయాడన్న వార్త వింటూనే స్వర్ణా 
చారి నిలువెల్లా కంపించిపోయాడు. అతడు 
మొదట్లో బందిపోట్లకు ఖైదీగా చిక్కినా 
తరవాత తరవాత వాళ్ళు అతళ్ధి ఎంతో 
గౌరవాదరాలతో చూడసాగారు. నాయకుడు 
సమరబాహుకూ, స్వర్ణాచారికి మంచి మైత్రీ 
స్నేహాలు కూడా ఏర్పడినై. 

"' ఖడ్గ జీవదత్త (ప్రభువుల్లారా! భయం 
కర సంఘటన యిది. మీరు శక్తిమంతులు. 
ఎలాగైనా సమరబాహును ఆ ఆటవికుల 
నుంచి విడిపించే ప్రయత్నం చేయాలి," 
అన్నాడు స్వర్థాచారి దీనంగా ముఖం పెట్టి 


జీవదత్తుడు, ఖడ్గవర్మ కేసి చూశాడు: 
ఖడ్లవర్మ అయిష్టంగా తలాడిస్తూ, “జీవా, 
'యీ సహాయపడే. విషయమై నీవే ఏదో 
ఒక నిర్ణయం చేయాలి. మన మిత్రుడైన 
స్వర్ణాచారి అడుగుతున్నాడు గనక ఆదుర్మా 
ర్గుణ్ణి రక్షద్దామంటావా? అంతా నీ యిష్టం!'' 
అని వూరుకున్నాడు. 
జీవదత్తుడు ఒక క్షణం ఆలోచించి, 
ఎలుగుచర్మాలవాడితో, “ఒరే, మీ నాయ 
కుళ్ణీ, నీ తోటి వాళ్ణే, ఆ ఆదిమవాసులు 
ఎలా పట్టుకున్నారు? ఆసలు అరణ్యంలో 
ఏం జరిగింది? ఆ సంగతంతా ముందు 
చెప్పు,” అన్నాడు. 
ఎలుగుచర్మాల బందిపోటువాడు, గట్టిగా 
ఓ మారు గొంతు సవరించుకుని, “* అయ్యా, 
జరిగిందంతా కొద్ది మాటల్లో చెప్పేస్తాను. 
మీరు త్వరగా సాయం వచ్చి రక్షంచక 
పోతే మా నాయకుణ్ణి [క్రూరులైన ఆ నర 
భక్షకులంతా కలిసి కాల్చుకు తిన్నా 
తినవచ్చు,'' అన్నాడు. 
(ఇంకావుంది ) 


(శ్రాండసప్రాంకాన్ని చేరిన ఖ్ల జీవదత్తులకు, బందిపోటు వాళ్ళ వెంటవున్న న్వర్హాచారి 
కనిపించాడు. అతడి వెంట వాళ్ళు కొండపైకి పోయారు. ఆ నమయంలో ఒక బందిపోటు 
వాడు వాళ్ళ దగ్గిరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆరణ్యంలో వేటకుపోయిన వాళ్ళనాయ 
కుడు నమరబాహుజ్ణి నరమాంనభక్షీకులు వట్టుకున్నారని చెప్పాడు. తరవాతా] 


బందిపోటు వాడు చెప్పిన మాటలు _తినేస్తారో ఆదంతా తరవాత చూద్దాం, 
వింటూంటే, ఖడ్ల జీవదత్తులకు ఎక్కడ నువ్వు ముందు కాలయాపన చెయ్యకుండా. 
లేని ఆశ్చర్యం కలిగింది. ఇన్ని రోజులుగా జరిగిందేమిటో చెప్పు!” అన్నాడు. 


వాళ్ళు అరణ్యాల్లో ఎంతో దూరం ప్రయా “అయ్యా, మేం పెందరాళే అరణ్యానికి 
జించారుగాని, ఎక్కడా వాళ్ళకు నర వేటకు పోయి, ఆదృష్టం కొద్దీ ఒక లేడి 
మాంసభక్షకులు తారనపడలేదు. 'దొరకగా. దాన్ని చంపి ఇళ్ళకు తిరిగి 


జీపదత్తుడు ఒక క్షణకాలం వూరుకుని వస్తున్నాం. దారిలో ఒక చోట పులి 
బందిపోటువాడితో, “మీ నాయకుణ్ణి వాళ్ళు గాండ్రింపూ, ఒక మనిషి కేక పెట్టిన ధ్వనీ 
కాల్చుకు తింటారో లేక పచ్చి పచ్చిగానే వినిపించింది, మేము ముగ్గురం అటుకేసి 


“చందమామ” 


వెళ్ళాం. ఒక చోట ఒక ఆదిమవానుడూ, 
పులీ కనిపించినై. ఆదిమవానుడు పులి కాళ్ళ 
కింద చచ్చిపడి వున్నాడు. పులి గుండెల్లొ 
వాడు గుచ్చిన ఈటె వున్నది. పులీ చచ్చిం 
దన్నమాట! కాని సమీపంలో ఒక పులి 
పిల్ల గోలగా అరుస్తూ తిరుగుతున్నది," 
అన్నాడు బందిపోటువాడు. 


బహుశా, ఆది ఆ చచ్చినపులి వల్ల 
అయి వుంటుంది! ఆ తరవాత నీంజరి 


గింది?” అన్నాడు జీవడత్తుడు. 

“మా నాయకుడు ఆ పులివిల్లను తీసుకు 
తోయి పెంచుదాం అన్నాడు. నేను నక్కుతూ 
పోయి దాన్ని పట్టుకున్నాను. ఇంతలో పదీ 
నేన్నెండు మంది ఎలుగుబంటి చర్మాలు 


గ 


"ధరించిన వాళ్ళు చెట్ల చాటునుంచి హకా 
త్తుగా వచ్చి మీదపడి భహ్మల్ని వట్టు 
కున్నారు. వాళ్ళ నాయకుడు మాత్రం 
ముఖ! కనిపించకుండా ఒక ఎలుగు బంటి 
తల తగిలించుకుని వున్నాడు. వాడు నన్ను 
చూసి. తన అనుచరులతో, వీడు 
పులిపిల్లను. చాలా ఒడుపుగా పట్టాడు, 
తెలివీ, సాహనం' వున్న వాడిలా కనిపిస్తు 
న్నాడు, మనలో కలుపుకుందాం, ఎలుగు 
చర్మాలు కట్టండి! ' అన్నాడు. ఆ వెంటనే 
వాడి అనుచరులిద్దరు నాకు ఎలుగుచర్మాలు 
కట్టారు. మా నాయకుడికీ, దొరికిన నాతోటి 
వాడికీ మాతం చేతులకు ఆ-ళ్ళుకట్టి నన్ను 


పులిపిల్లతో చెంటరమ్మన్నారు. నేను, 

ఐందిపోటువాడి మాటలకు ఆర్జాన్తూ 
జీవదత్తుడు, “నువ్వు అదృష్టవంతుడివిరా ! 
పారిపోకుండా వాళ్ళతో నే వున్నట్టయితే 
వీడో ఒకనాడు ఆ ఆదిమవానులకు నాయ 
కుడివయేవాడిని 1” అన్నాడు, 

అ మాటలకు ఖడ్గవర్మతోపాటు, స్వర్ణా 
చారీ పక్కనవున్న వాళ్ళూ 
బందిపోటువాడు కూడా చిరు 


ఆంతా పెద్దగా 


వాడి మీదికి విసిరి 
భుజాల మీద పడు, 


పట్టుకున్నది. వాడు 


చందమామ 


దానితో పెనుగులాడే నమయాన, నహాయం 
కోనం వాడి మిత్రులంతా వాడి దగ్గిరకు 
పోయారు. నేను ఆదే ఆదననుకుని యిక్క 
డికి పారిపోయి వచ్చాను,” అన్నాడు. 

““ఘనకార్యమే చేశావ్‌! స్వర్ణాచారీ,.మనం 
ఆ ఆదిమవానుల స్థావరానికి పోయి, బంది 
పోట్ల నాయకుడు నమరబాహును బంధ 
విముక్తుణ్ణి చేద్దామంటావా?”” అని ఆడిగాడు 
జీవదత్తుడు. 

న్వర్ణాచారి జవాబివ్వబోయేంతలో, 
అప్పటివరకూ ఒక ఎత్తయిన రాతి మీద 
నిలబడి అరణ్యం కేసి చూస్తూన్న బంది 
పోటు వాడొకడు, రాతి మీది నుంచి ఎగిరి 
కిందికి దూకి, ఖడ్గ జీవదత్తులున్న చోటుకు 
పరిగెత్తుకుంటూ. వచ్చి, 


“అయ్యా, మన 


కొండ కింది అరణ్యంలో చాలామంది ఆదిమ 
వానులు డప్పులూ, తప్పెట్లూ వాయిస్తూ, 
ఎలుగుబంట్లతో నాట్యం చేయిస్తూ వస్తు 
న్నారు,” అని చెప్పాడు. 

“ మనకేసి వస్తున్నారా లేక అరణ్యంలో 
వాళ్ళ దారిన ఒ-ళ్ళు పోతున్నారా?” అంటూ 
ఖడ్గ జీవదత్తులు వెళ్ళి అరణ్యం కేసి 
చూశారు. న్‌ 

బందిపోటువాడు చెప్పినదాంట్లో అబద్దం 
ఏమీలేదు. తప్పెట్లూ, డప్పులూ మోగిస్తూ, 
"పెంపుడు ఎలుగుబంట్లతో పాటు తామూ 
చిందులువేస్తూ ఆరణ్యానికి అడ్డం పడిపో 
తున్న ఆదిమవానులు పదీ పన్నెండు మంది 
కన్న ఎక్కువలేరు. వాళ్ళకు ముందుగా 
బందీ అయిన సమరబాహుల్లే, అతడి అను 


" చరుజ్ణే ఒక ఆదిమవానుడు తాడుకట్టి 
తీనుకుపోతున్నాడు,. 

“ఖడ్జా. ఈ ఆదిమవానులు మనం వున్న 
కొండ శేసికాక, అరణ్యంలో ఎక్కడోవున్న 
వాళ్ళ స్థావరానికని పొతున్నట్టున్నది. 
వీళ్ళు నరభక్షకులైతే మాత్రం నమర 
జాహును మనం రక్షంచలేం,” ఆన్నాడు 
జీవదత్తుడు. 

స్వర్ణాణారి అక్కడికి వచ్చి తలవంచి 
కొంత దిగువనున్న అరణ్యంకేసి చూసి, 
'ఆడిమవానుల్ని, వాళ్ళవెంట బందీగావున్న 

“ఖడ్గ 
జీవదత్త ప్రభువుల్లారా! మీరు ఎలా అయినా 
దుర్మార్గుల బారినుంచి 


సమరబాహుట్టే గుర్తించి ఆదుర్దాగా, 


కాపాడాలి. ఎలుగుబంట్లతో నాట్యం 
చేయిస్తూ, తాము వాటితోపాటు గెంతుతూ 
ఆరణ్యాల్లో తిరిగే యీ భయంకరుల 
చేతుల్లో ఆతడు ఎంతోకాలం జీవించి 
వుండటం కష్టం,” అన్నాడు. 

“న్వర్తాచారీ, నువ్వు కోరుకున్నావు 
గనక, మేం సమరబాహుళ్లు రక్షించే ప్రయ 
త్నంచేస్తాం, మేము ఆ ఆదిమవానుల్ని 
'వెంబడించిపోయి అతక్ల విడిపించటానికి 
కొంతకాలం పట్టుతుందిగదా. ఈ లోపలే 
వాళ్ళు అతల్లు చంపటం జరిగితే, ఆది 
మీ నాయకుడి ఆయుష్కాలం తీరినందున 
జరిగిన. దైవసంఘటనగా భావించాలి,” 
అన్నాడు జీవదత్తుడు. 

“వ్ర భువుల్లారా! అందుకే ఆలశ్యం 
కాకుండా సమరబాహుడి అనుచరు లందర్నీ 
మీకు సాయంగా పంపుతాను. మీరు 
ఆ క్రూరుల్ని యిక్కడే పట్టుకుని సంహ 
రించి, నమరబాహుట్లు బంధవిముక్తుణ్ణి 
చేయండి,” అన్నాడు న్వర్షాచారి. 

న్వర్హాచారి. ముందు. వెనుళలు ఆలో 
చించకుండా ఉడ్రేకపడిపోతూ అన్నమాట 
అకు జీవదత్తుడు నవ్వి, “' న్వర్ణాచారీ, 
నువ్వనే ఆ క్రూరుల్ని అంత' తేలిగ్గా సంహ 
రించటం సాధ్యం అవుతుందనుకోకు. 
మనం దాడి కొచ్చాం అని తెలియగానే వాళ్ళు 
హారిపోవచ్చు లేకపోతే సమరబాహును 


చందమామ 


అక్కడికక్కడే చంపినా 
ఎందుకీ అనవస। 
బయలుదేరి 


చంపవచ్చు.... 
కాలయాపన! మేము 


పోతున్నాం,” 


యిప్పుడే 
అన్నాడు. 

ఆ తరవాత ఖడ్గ జీవదత్తులు కొండ దిగి 
అరణ్యంలో ప్రవేశించారు. వాళ్ళకు 
ముందు పోతున్న ఆదిమవానులు కంటికి 
కనివించక పోయినా, వాళ్ళు తప్పెట్లూ, 
కొమ్ముబూరలూ ఊదుతూ చేస్తున్న గోల 
మాత్రం వినిపిస్తూనే వున్నది. 

ఒక పావు గంటకాలం ఖడ్గ జీవదత్తులు 
సాధ్యమైనంత. వేగంగా నడుస్తూ, ఆదిమ 


వెనకనుంచి బాణాలతో కొట్టి చెల్లాచెదురు 
చేయాలని ప్రయత్నించారు. కాని, వాళ్ళు 
ఆరణ్యవృక్షాల చాటున యిప్పుడు కనబడి, 
అంతలోనే కనబకుండా మాయంకాసాగారు. 


ఎలుగుబంటి 


మనం యీ 


మార్గం లేనట్టున్నది. ఈ. కీకారణ్యంలో 
మనం వాళ్ళను. త్వరగాపోయి కలును 
కోవటం. ఎట్లా?” అన్నాడు జీవదత్తుడు 
నిరుత్సాహంగా. 

ఇడ్గవర్మ ఏదో జవాబివ్వబోయేంతలో, 
అంతవరకూ దూరంగా వినబడుతున్న 
తప్పెట్లూ, డప్పులమోతలూ హఠాత్తుగా ఆగి 


చందమామ 


పోయినై, 


అరణ్య (ప్రాంతమంతా ఒక్క 
సారిగా నిశ్శబ్దమైపోయింది. 
“ఖర్లా, ఏం జరిగివుంటుంది? ఆదిమ 


వానులందర్నీ ఒక్కసారిగా ఏ రాక్షనుడో 
పట్టుకుని మింగలేదుగదా! ” అన్నాడు జీవ 
దత్తుడు ఆశ్చర్యపడుతూ, 

““ఐదేదో వింతగా నేవుంది! 
వరకూ మనం వాళ్ళుచేసే ధ్వనుల్నిబట్టి 
ఎటుపోతున్నారో ఊహించి వెంబడిన్తున్నాం, 
ఇప్పుడిక వాళ్ళను వెతికిపట్టుకోవటం 
ఎలా?” అన్నాడు ఖడ్గవర్మ. 

అంతలో దాప్పులనున్న చెట్ల వెనకనుంచి 
ఒకేసారి రెండు మూడు తోడేళ్ళు ఆరిచిన 
శబ్దం వినిపించింది. ఆ ఆరుపులు వింటూనే 


ఇప్పటి 


13 


జీవదత్తుడు, “ఇదీ వింతగానే వుంది! పట్ట 
పగలు మనుషులు సంచరించే యీ (ప్రాంతా 
అలో. తోడేళ్ళుకూయటమా 1 అందుకేదో 
కారణం వుండివుంటుంది. వద చూద్దాం!" 
అంటూ గుబురు చెట్ల కేసి దారితీశాడు. 
ఇడ్ల జీవదత్తులు చెట్లను నమీపించి, 
'నేలబారుగా వున్న వాటి కొమ్మలచాటున 
నిలబడి ముందుకు చూశారు. అక్కడ 
చాలా విశాలమైన పంటపాలం ఒకటి కని 
పించింది. అందులో కొంత భాగాన రక 
రకాల కూరగాయల మొక్కలు. వీపుగా 
'పెరిగివున్నవి. మిగిలిన (ప్రదేశం ఆంతా 
'ఫలవృజాలతో కంటికి 'యింపుగా కనబడు 
తున్నది. కాని. ఖడ్గజీవదత్తుల దృష్టిని 


14 


మాత్రం యివేమీ అంతగా ఆకర్షించలేదు. 
వాళ్ళు ఆక్కడ పళ్ళచెట్లకూ, కూరపాదు 
లకూ నీళ్ళుతెచ్చి , పోస్తున్న నలుగురు 
అనాగరిక మనుషుల్ని. చెట్లకింద తోడేళ్ళను 
“పెట్టుకుని కూర్చునివున్న ఇద్దరు ఎలుగు, 
బంటి చర్మాలు ధరించిన వాళ్ళనూ చూసి 
చాలా వింతపడ్డారు. తోడేళ్ళ అరుపులకు, 
కారణం ఏమిటో వాళ్ళకు యిప్పుడు 
అర్థమైపోయింది. 

“ఖడా, ఈ ఎలుగుబంటు జనం 
యిక్కడ అరణ్యంలో కొంతభూమి దున్ని 
వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళు పని 
చేయిస్తున్న మనుమలు మరొక ' జాతివా 
ళ్ళలా కనిపిస్తున్నారు. వాళ్ళు వీళ్ళకు 
బానిసలైవుంటారు,” అన్నాడు జీవదత్తుడు. 

“అందులో సందేహంలేదు. ఆ బాని 
నలు పారిపోకుండా కాపలాకే యీ తోడే 
శృ్ళను వీళ్ళు ఉపయోగిస్తున్నట్టున్నది. 
పానకంలో వుడకలాగా వీళ్ళు మనకు అడ్డ 


వడ్డారేం? నమరబాహును బంధించిన 
ముశా అయిపూ అజాలేకుండా పోయింది,” 
అన్నాడు ఖడ్ధవర్మ. 


ఖడ్గ జీవదత్తులు యిలా మాట్టాడుకుంటు 
న్నంతలో కూరపాదులకు సిళ్ళు తెస్తున్న 
బానిస ఒకడు అటూయిటూ తలతిప్పి 
చూస్తూ, పాదుల వెనగ్గా నక్కినడుస్తూ ఇక, 
చెట్టు కింద కూర్చుని కునికిపాట్లుపడుతున్న 


చందమామ 


లి 


బయిటికి తీసి, దానితో కాపలావాడి తలమీద 
గట్టిగా ఒక బాదుబాదాడు, 
శావలావాడు ఒక కేళపెట్టి 


దెబ్బతింటూనే 
ముందుకు పడి 


పోయాడు. అదే నమయంలో బానినవాడు 
పరిగెత్తి, అరణ్యంలో ప్రవేశించాడు. 


బంటివాడు కేకలు పెడుతూ 
వృజాల్లోకి పోయాడు. 


“ఖా, సమరబాహు ఆదృష్టంకొద్దీ మనం 


యిక్కడికి రావటం జరిగింది, “పారిపో 
కుండా యిక్కడవున్న యీ ముగ్గురు బాని 
నల్నీ అడిగిచూస్తే,  ఎలుగుబంటివాళ్ళ్‌ 

లిసిపోతుంది,"" 


నివానస్థానం మనకు 


ఆంటూ జీవదత్తుడు చెట్లచాటు నుంచి 


బయిటికివచ్చి, కూరపాదుల మధ్య నిల 
ఐడి దిక్కులు చూస్తున్న వాళ్ళను కేక 
వేసి విలిచాడు. 

ఆ కేక వింటూనే బానినవాళ్ళు అదిరి 
పడి జీవచత్తుడి కేసి చూశారు. పక్కనేవున్న 
'ఖడ్లవర్మ వాళ్ళను దగ్గిరకు రమ్మన్నట్టుగా 
చేయెత్తి సౌంజ్ఞచేశాడు. అ, మరుక్షణం 
బానిసలు ముగ్గురూ కూడబలుక్కున్నట్టు 
చవ్వున వెనుదిరిగి అరణ్యంలోకి పరిగెత్తారు. 

జీవదత్తుడు పెద్దగా నవ్వుతూ, *' ఖడ్గా, 
మనం దారితప్పి ' మతిమాలిన మనుషుల 
మధ్యకు వచ్చినట్టుంది. తమను కావలా 
కాసేవాడు పారిపోతున్న బానిసవాడి వెంట 
అరణ్యంలోకి పోయినా, యింకా యీ 
ముగ్గురు బానిసలూ ఏం జరగనట్టు కూర 
పాదులకు నీళ్ళు పోస్తూనే వున్నారు. కాని, 
మనను చూస్తూనే దయ్యాల్ని చూసినట్టు 
పారిపోయారు!” అన్నాడు. 

“ఇప్పుడు మనం ఏంచేసేట్టు? పారి 
పోయిన బానినవాడి వెంటవడిన పెంపుడు 
తోడేళ్ళ అరుపులు వినఐడుతున్నవా? పద, 


'అరఖ్యంలోకి పోతే, సమరబాహుజ్ణి వట్టుకు 
పోతున్న ఎలుగుబంటు ముఠా కనబడు 
తుందేమో! ” అన్నాడు ఖశ్లవర్మ. 

ఖథ్ల జేవదత్తులు తిరిగి ఆరణ్యుంలోకి 
వచ్చారు. వాళ్ళు తోడేళ్ళ ఆరుపులు విన 
బడుతున్న వైపుకు బయలుదేరి. కొంత 
దూరం వెళ్ళసరిక్కి హకాత్తుగా 
డప్పులూ ఒక్కసారిగా మోగిన ధ్వని విన 
బడింది. ఖడ్గ జీవదత్తులు ఆ ధ్వనులు 
వచ్చిన వైపుకు తలలు తిప్పిచూశారు. 
దూరంగా చెట్ల చాటునుంచి 
లేచి, అకాశం మీదికి ఎగబాకుతున్నది, 

“ఖడ్గ ఆ పాగకు, ఎ 
ముశావాళ్ళు, సమరణాహుళ్ణు కాల్చుకు 
తినేందుకు. వెలిగించిన మంట కారణం 
కాదుగదా ? ” అన్నాడు జీవదత్తుడు. 

“అంతే శావచ్చు! త్వరగా అక్కడికి 
పోవటం మంచిది,” అంటూ. ఖడ్గవర్మ 
కత్తిదూశాడు, ఆ వెంటనే వాళ్ళిద్దరూ పాగ 
'లెన్తున్న ప్రదేశంకేసి, ఆరణ్యానికి ఆడ్డంవడి 
పరిగెత్తసాగారు. ఇంకావుంది.) 


నల్లనిపాగ 


బంటు 


12 


(బందిపోట్ల నాయకుడైన నమరబాహును రక్షించేందుకు బయలుదేరిన ఖడ్గ జీవదత్తు 
లకు ఆరణ్యంలో ఒక చోట బానినలతో పనిచేయిస్తున్న ఎలుగుబంటి చర్మాలు ధరించిన 
వాళ్ళు కనిపించారు. ఖడ్గ జీవదత్తులు వాళ్ళను నమీపించ బోయేంతలో, ఒక చోట 
ఎత్తుగా లేస్తున్న పాగ కనిపించింది. ఖడ్గ జీవదత్తులు ఆటుకేసి వెళ్ళారు, తరవాత] 


ఖడ్గ జీవదత్తులు పాగలేన్తున్న చెట్ల దగ్గిరకు 
పోయి ఒక ఎత్తయిన చెట్టు ఎక్కి, ఎలుగు 
బంటు ముఠా ఏమి చేస్తున్నదో చూడ 
సాగారు. పొగ లేస్తున్న చోటుకు పక్కనే 
భూమిలోకి చొచ్చుకు పోయిన బిలం ఒకటి 
వున్నది. అక్కడ ఎలుగుబంటు వాళ్ళు 
తాము అరణ్యంలో చంపి తెచ్చిన జంతువు 
లను మంటల్లోవేసి కాల్చసాగారు. కొందరు 
తప్పెట్లూ, డప్పులూ వాయిస్తూ, ఎలుగు 


బంట్లతో నాట్యం ఆడిస్తూ వినోదించటం 
(ప్రారంభించారు. 

ఖత జీవదత్తులు ఆ (ప్రదేశాన్ని చేరేసరికే 
సమరబాహును ఎలుగుబంటు ముఠా నాయ 
కుడు బిలం లోకి తీనుకుపోవటంతో, అతడు 
ఖడ్గ జీవదత్తులకు కనిపించలేదు. కాని, 
ఎత్తుగావున్న చెట్లకొమ్మల్లో వున్నందువల్ల 
వాళ్ళకు పైనుంచి బిలం లోపలికి వున్న 
రాతి మెట్లు కంటబడినై. 


“జీవా, ఈ అడవి జాతివాళ్ళ నివాస 
స్థానం ఆ కనబడే బిలంలాగా వున్నది. 
బహుశా ఆ బిలంలో ౦చి అరణ్యంలోకి 


రహస్యమార్గం వడైనా వుండినా వుండొచ్చు. 
ఎదీ, వీళ్ళు సమరబాహును_ కాల్చుకు 
తింటున్న నూచనలేవి కనిపించటం లేదే!” 
అన్నాడు ఖడ్గవర్మ. 

జీవదత్తుడు ఆ ప్రదేశాన్ని కొంచెం "సేపు 
పరీక్షగా చూసి, “" ఈ ఎలుగ్గొడ్డు మనుషులు 
నరభక్షకులని స్వర్హాచారి అనవసరంగా. 
భయపడ్డాడని నాకు తోన్తున్నది. వీళ్ళు 
అరణ్యంలో వ్యవసాయం చేస్తున్న తీరు 
చూస్తే, వీళ్ళు దొరికిన మనుషులను బాని 
సలుగా ఉపయోగించుకునే జాతిగా కనిపిస్తు 


10 


న్నారు. సమరబాహునూ, అతడి అనుచరుస్థ 
వీళ్ళు (ప్రాణాలతో లోపలికి తీనుకుపోయి 
వుండాలి. వీళ్ళు నరమాంస భక్షకులు 
మాత్రం కాదు,” అన్నాడు. 

ఖడ్గవర్మక్కూడా అలాంటి అభిప్రాయమే 
కలిగింది. అతడు మరి కాస్త ఎత్తుగావున్న 
చెట్టుకొమ్మ మీదికి ఎక్కి, “వీళ్ళు కాలు 
స్తున్న వాటిల్లో మనుమల్లేరు. అన్నీ, వాళ్ళు 
అరణ్యంలో వేటాడి తెచ్చిన జంతువులే!” 
అన్నాడు. 

ఖడ్గ, జీవదత్తులు యిలా మాట్టాడు 
కుంటున్న సమయంలో ఎలుగుబంటు 
ముఠా నాయకుడు నమరబాహుఖణ్ణీ అతడి 
అనుచరుశ్ణే తీనుకుపోయి వాళ్ళ గురువు 
గారి ముందు నిలబెట్టి, పంగి నమస్కరించి, 
“గురుభల్లూ కా! ఈ ఇద్దరూ నాకు 
అరణ్యంలో దొరికారు. చూడబోతే ఇద్దరూ 
పౌరుషవంతుల్లానే కనిపిస్తున్నారు. మాకు 
ఒక పట్టాన లొంగలేదు,” అని చెప్పాడు. 

గురుభల్లూ కుడు సభామంటపంలా వున్న 
ఒక గుండ్రని సమతల (ప్రదేశంలో ఎత్తుగా 
వున్న ఒక రాతి ఆసనం మీద కూర్చుని 
వున్నాడు, అతడు ముఖం మాతం కని 
పించకుండా ఒక ఎలుగుబంటి తల 
తగిలించుకున్నాడు. ఆసనానికి రెండు 
పక్కలా రెండు భయంకరమైన తోడేళ్ళు 
నిలబడి, నోళ్ళు తెరిచి బందీల కేసి చూస్తు 


చందమామ 


న్నవి. ఈటెలు ధరించిన కొందరు సభా 
మంటపంలో అక్కడక్కడ . నిలబడి 
వున్నారు. 

సమరబాహుడికీ, అతడి అనుచరుడికీ 
యిక తమ చావు క్షణాలలో వున్నదనిపిం 
చింది. బహుశా, యీ ఆదిమవానులు తమ 
మీదికి తోడేళ్ళను ఉసికొల్సి, వాటిచేత 
తమను భయంకర మరణం పాలు చేయిస్తా 
రని వాళ్ళు భయపడ్డారు. 

ఎలుగుబంటు ముఠా నాయకుడు చెప్పిన 
మాటలు విని గురుభల్లూకుడు తలాడిస్తూ 
కొంచెం సేపు వూరుకుని తరవాత సమర 
“ఒరే 
ని వేషం చూస్తూంటే నువ్వేదో పట్నవాసం 


బాహు కేసి తల ఎత్తి చూస్తూ, 


మనిషిలా కనిపిస్తున్నావు. నీకీ అరణ్యంలో 
ఏం పనిపడి వచ్చావు?" అని అడిగాడు. 

సమరబాహు ఒక్కక్షణం ఏం చెప్పాలా 
అని తటపటాయించి, “నేను పట్నవాసం 
వాణ్ణి శాను. సింధు ఎడారుల నుంచి 
యీ ప్రాంతాలకు వచ్చాను. నాకు వందల 
సంఖ్యలో అనుచరులున్నారు. వాళ్ళకు నేను 
బందీ ఆయిన సంగతి తెలిసి తీరుతుంది. 
అప్పుడు వాళ్ళు నిన్నూ, నీ బిలగృహాన్నీ 
సర్వనాశనం చేస్తారు,” అన్నాడు భీకరమైన 
కంఠస్వరంతో. 

“ఒరే, నీ కంచుకంఠం, నీ పౌరుష 
వాక్కులూ కూడా మెచ్చదగినవే ! "అంటూ 


చందమామ 


గురుభల్లూకుడు పెద్దగా నవ్వి, “నువ్వు 
చెప్పే, ఆ నీ అనుచరులు నా బిలదుగ్గాన్ని 
సమీపించే లోపలే, నాభల్లూక భటులు 
వాళ్ళను తోడేళ్ళగుంపుకు ఆహారంగా వేసే 
స్తారు. నాతో బింకాలు పలకకు. నిన్నూ, 
నీ వెంటవున్న వాళ్ణే ఎలా లొంగదీసి, 
నా తతిమ్మా బానిసలతో పాటు పాలం పనులు 
చేయించాలో నాకు తెలును,” అన్నాడు. 

గురుభల్లూకుడు మాట ముగించేలోపలే 
వాడి అనుచరు లిద్దరు అక్కడికి పరుగు 
పరుగున వచ్చి, సమరబాహుఖ్ణీ, అతడి 
అనుచరుశ్లే చూసి ఆగిపోయారు. గురు 
భల్లూకుడు వాళ్ళను, “ఏమిటి సంగతి?" 
అని (ప్రశ్షించాడు. 


11 


వచ్చిన వాళ్ళిద్దరూ ఆ ప్రశ్న విని సమర 
బహు కేసి చూడసాగారు. గురుభల్లూకుడు 
వినుగ్గా తలాడించి, “ఎలాంటి రహస్య 
విషయం విసా, యూ బందీలిద్దరూ మనకు 
చేయగలిగిన హాని ఏమీ లేదు. వాళ్ళి 
ద్దర్నీ యిప్పుడే తోడేళ్ళబండ దగ్గిరకు 
పంపుతున్నాను,” అన్నాడు. 

“ గురుభల్లూకా, యిది చాలా ముఖ్య 
మైన సంగతి. తమరొక్కరే వినదగింది,” 
అంటూ ఇద్దరూ తమ గురువును సమీపించి 
రహస్యంగా అతడితో ఏమో చెప్పారు. 

గురుభల్లూ కుడు ఒక్కక్షణం ఆశ్చర్య 
పోయి, సమరబాహును పట్టుకొచ్చిన ఎలుగు 
బంటు ముతా నాయకుడి కేసి కోపంగా 


12 


చూస్తూ, “నీ తెలివి తేటలు యిలా అఘో 
రిన్తున్నవన్న మాట! ” ఆని ఒక క్షణం ఆగి, 
“సరే, యీ బంధితు లిద్దల్నీ తోడేళ్ళ 
బండ దగ్గిర వదిలిరండి. ముందు వాళ్ళ 
చేతికట్లు విప్పి, చెరొక ఈకే యివ్వండి,” 
అన్నాడు. 

గురుభల్లూకుడి ఆజ్జకాగానే అతడి అను 
చరులు సమరబాహుడి కట్లూ, అతడి అను 
చరుడి కట్టూ విప్పి, వాళ్ళ చేతికి ఈనె 
లిచ్చి, “ ఇక నడవండి | ” అంటూ వాళ్ళను 
అక్కణ్ణుంచి సభామంటపం పక్కనే వున్న 
ఒక సొరంగ మార్గంలోకి తీనుకుపోయారు. 

వాళ్ళు అటు వెళ్ళగానే గురుభల్లూకుడు 
తన అనుచరుల కేసి తిరిగి, ''ఆ కొత్త 
మనుషులు మన బిలరహస్యం తెలునుకునే 
వుంటారు. ఏమైనా వాళ్ళను ఒక కంట 
కనిపెట్టి వుండండి. వాళ్ళు 'యీ వ్రదేశా 
న్నుంచి పారిపోవాలని ప్రయత్నం చేస్తే 
మటుకు ప్రాణాలతో పట్టుకుని యిక్కడికి 
తీనుకురండి,'' అని చెప్పాడు. 

“చిత్తం, గురుభల్లూకా ! “ అని అతడి 
అనుచరులు పదీ పన్నెండు మంది వంగి 
నమస్కరించి సభామంటసం నుంచి బిలం 
'పైకివున్న మెట్ల కేసి వెళ్ళిపోయారు: 

చెట్టుకొమ్మల్లో వున్న ఖడ్గ జీవదత్తులకు 
పగటివేళ ఎలుగుబంటివాళ్ళ బిలాన్ని సమీ 
పంచటం సాధ్యం కాదని అర్థమైపోయింది. 


చందమామ 


ఎలుగుబంటు వాళ్ళు బిలం ముందు 
ఎలుగుబంట్లతో నాట్యాలు చేస్తూ, వేటాడి 
తెచ్చిన జంతువులను కాల్చుకు తింటు 
న్నారు. ఆసరికి మిట్టమధ్యాన్నమై, ఎండా 
వేడి అరణ్యాన్ని భగ్గుమనిపెస్తున్నవి. జీవ 
దత్తుడు చెట్టు మీది నుంచి కిందికి దిగుతూ 
ఖఢవర్మతో, “ ఖడా, మనం చూడవలసిన 
దంతా చూశాం. ఇక యిక్కుడ కాలయాపన 
చేయటం వృథా, ఆకలి మండుతున్నది. 
యిక్కడ దాపుల నున్న ఏ కొలనులోనైనా 
స్నానం చేసి పళ్ళూఫలాలూ తిని, చీకటి 
పడిన తర్వాత బిలంలో ప్రవేశించే 


ఉపాయం వీదైనా ఆలోచిద్దాం, అన్నాడు. 
ఖడ్గవర్మ మారు మాట్టాడకుండా జీవ 
దత్తుడితో పాటు చెట్టు దిగాడు. ఇద్దరూ నీటి 


కోసం వెతుక్కుంటూపోయి, త్వరలోనే ఒక 
"పెద్ద కొలనును సమీపించారు. ఆ కొలను 
చుట్టూ గుబురుపొదలూ, ఎత్తయిన వృక్షాలూ 
వున్నవి. అరణ్యమృగాలు నీటి కోసం వచ్చీ 
పోయే దారులు కొన్ని ఖడ్గ జీవదత్తులకు 
కనిపించినై. 

““ఖడా, మనం త్వరగా స్నానాలు 
ముగించి యిక్కళ్ణించి దూరంగా పోవటం 
మంచిది. ఈ కొలనును అడవి జంతువులూ, 
ఎలుగుబంటు ముఠా వాళ్ళూ కూడా నీటి 
కోసం ఉపయోగించు కుంటున్నట్టున్నది,”” 
అన్నాడు జీవదత్తుడు. 

జీవదత్తుడు యిలా అంటూండగానే 
అల్లంత దూరంలో వున్న పొదల్లో నుంచి 
నాలుగైదు అడవికోళ్ళు గగ్గోలుగా అరుస్తూ. 


బయటికి వచ్చి నై. వాటిని చూస్తూనే 
ఖడ్ధవర్మ '' అడవికోడి మాంసం తిని చాలా 
రోజులైంది! '' అంటూ వాటి కేసి బాణం 
ఎక్కుపెట్టి వదిలాడు, 

బాణం రివ్వుమంటూ పోయింది. అది 
అడవి కోళ్ళలో దేనికీ తగలలేదు; ఆవి 
అరుస్తూ ఎగిరిపోయినై, కాని ఆ మరుక్షణానే, 
“ గురుభల్లూకా! చస్తిని! చస్తిని!'" అన్న 
మనిషి కేక వినిపించింది. 

ఆ కేక వింటూనే ఖడ్గ జీవత్తులు ఒక క్షణ 
కాలం నివ్వెరపోయారు, “'ఖడ్గా, ఏమిటీ 
వింత? నువ్వొదిలిన బాణం అడవి కోళ్ళను 
కాక, పాదలో దాగి వున్న ఎవడో మనిషికి 
తగిలినట్టుంది, గురుభల్లూకు డెవడు? 


14 


అంటూ జీవదత్తుడు పొదల కేసి పరిగెత్తాడు. 
ఖడవర్మ కూడా అతల్ధి అనుసరించాడు, 

ఖథ్ల జీవదత్తులు చావుకేక వినబడ్డ 
పొదలను సమీపించేంతలో ఎలుగుబంటి 
చర్మాలు ధరించన వాడొకడు వాటిల్లో గిల 
గిల తన్నుకుంటున్నాడు. ఇడ్గవర్మ వదిలిన 
బాణం వాడి గుండెల్లో దిగి వున్నది, 

జీవదత్తుడు వాళ్ణై సమీపించి, “ఒరే 
బాబూ, నువ్వెవడివో తెలుస్తూనేవుంది. కాని 
మేం నిన్ను చంపాలని బాణం కొట్టలేదు. 
ఈ పొదల్లో ఏం చేస్తున్నావు? ” అన్నాడు. 

గాయపడిన వాడికి యీ మాటలు విన 
బడినవి కాని, వాడు జవాబిచ్చేస్థితిలో లేడు. 
వాడు పొదల్లో అటూ యిటూ పొర్లుతూ, 
రి గురుభల్లూకా ! గురుభల్లూకా |" అంటూ 
గాణగసాగాడు, 

“జీవా, వీడు మరొకటి రెండు క్షణాల 
కన్న బతకడు. నా అనుమానం ఏమిటంచే, 
వీడు ఆడవి కోళ్ళను పట్టుకునేందుకు 
పొదల్లో పొంచి వున్నాడా లేక మన మీద 
వేగుచేస్తున్నాడా అని! ' ఆన్నాడు ఖడ్గవర్మ, 

'' ఉహుం, నీ ప్రశ్నకు జవాబివ్వవలసిన 
వాడి ఆత్మ కాస్తా గురుభల్లూకుడిలో ఐక్యం 
అయినట్టుంది!" ఆంటూ జీవదత్తుడు 
వెనుదిరిగాడు. 

ఖడ్గవర్మ ఎలుగుబంటి చర్మాలు ధరిం 
చిన వాడి కేసి పరీక్షగా చూసి, వాడిలో 


చందమామ 


ఎలాంటి చలనం లేకపోవటంతో, మరణిం 
జీవదత్తుడితో 
పాటు పొదల్లో నుంచి తిరిగి కొలను 


చాడని (గ్రహించి, తానూ 
ఒడ్డుకు వచ్చాడు, 

ఆ తరవాత ఇద్దరూ కొలనులో స్నానం 
చేసి, ఆ పక్కలనే వున్న వృక్షాల నుంచి 
పళ్ళుకోనుకు తిని, ఒక చెట్టు నీడన 
సూర్యాస్తమయకాలం వరకూ విశ్రాంతి 
తీసుకున్నారు. ఖడ్గ జీవదత్తు లిధ్రరికీ 
బిలంలో వున్న వాళ్ళు తమను ఆ ప్రాంతాల 
వున్నట్టు తెలునుకున్నారన్న అనుమానం 
కలిగింది. అయినా, సమరబాహుళ్ణై బంధ 
విముక్తులై చేయకుండా వెనక్కు తిరిగి 
పోవటం న్యాయం కాదని యిద్దరూ నిర్ణ 
యించుకున్నారు. 


సూర్యా స్తమయమై కొంత సేపటికి 
ఆరణ్యం అంతా చీకట్లు కమ్మినై. ఖడ్గ 
జీవదత్తులు 
ఎవరైనా తమను అనుసరించి వస్తున్నారేమో 
అన్న సంశయంతో వాళ్లు చుట్టూ జాగ్రత్తగా 
కలయ చూస్తూ, కొద్ది సేపటికి బిలాన్ని 
సమీపించారు. బిలం పైన గాని, దిగువకున్న 
మెట్ల వద్దకాని కాపలా వాళ్ళెవరూ లేరు. 
“ఖడ్గా, పరిస్థితి అర్థమైంది గదా! 
ఈ బిలంలోవున్న ఎలుగ్గొడ్డు మనుషులు 
మనను చాలా తెలివిగా బంధించ బోతున్నా 
మని అనుకుంటున్నారు. మనల కావాలనే 
వాళ్ళకు బందీలుగా చిక్కుతున్నామనీ... 
ఆ తరవాత తమ ముఠా అంతా సర్వనాశనం 
కాబోతున్నదనీ, పాపం, వాశ్చారగరు! "' 


బిలంకేసి బయలుదేరారు 


అన్నాడు జీవదత్తుడు, విలంలోపలికున్న 
మెట్లుదిగుతూ. 
= ఖడ్గవర్మ కూడా అతడి వెనకగా మెట్లు 
దిగసాగాడు. ఇద్దరూ ఆ విధంగా కొన్ని 
మెట్లుదిగి కొంచెం చీకటి గావున్న మలుపును 
చేరేంతలో, పదీ పన్నెండుమంది ఎలుగ్గొడ్డు 
వాళ్ళు, చప్పున చీకట్లో నుంచి బయిటికి 
వస్తూ, ఈటెలెత్తి, ““ఆగండి! పారిపో 
జూశారో, మా ఈటెలకు ఎరచేస్తాం! 
అన్నారు. 

జీవదత్తుడు వాళ్ళను చూసి నవ్వుతూ, 
“ఒరే, మమ్మల్ని (ప్రాణంలేని ఈటెలకు 
ఎరగా ఎందుకేస్తారు? తోడేళ్ళకు వెయ్యండి. 
ఆ వేసేముందు మీ గురుభల్లూకుడి దర్శనం 
యిప్పించండి,"' అన్నాడు. 

ఎలుగ్గొడ్డు వాళ్ళల్లో ఒకడు చిన్న 
గొంతుతో, “అంత పెద్దగా మాట్టాడకండి ! 
గురుభల్లూకుడు తన ఇష్టదేవత అయిన 
వృకేశ్వరి పూజలో వున్నాడు. మిమ్మల్ని 
ముందు తోడేళ్ళబండ దగ్గిర వదులుతాం. 
అక్కళజ్ణించి బతికి రాగలిగితే, అప్పుడు 


మీకు గురుభల్లూకుడి దర్శనం తప్పక 
అవుతుంది," అన్నాడు, 

“మహాప్రసాదం! ఆ తోడేళ్ళబండ 
ఎక్కడ? "' అన్నాడు జీవదత్తుడు, 

“తొందర పడకండి, అక్కడికే వెళు 
తున్నాం!"” అంటూ ఎలుగ్గొడ్డు మనుషులు 
ఖడ్గ జీవదత్తులకు వెనకా, ముందూవుండి 
ఒక సారంగంలోకి దారి తీశారు. దూరాన 
ఎక్కడినుంచో తోడేళ్ళ అరుపులూ, భీతి 
గొన్న మనుషుల కేకలూ ఆ సారంగ 
మార్గంలో ప్రతిధ్వనించసాగినై. 

““ఖర్గా, ఆ కంఠస్వరాలు సమరబాహూ, 
అతడి అనుచరుడివై వుంటవి! తోడేళ్ళు 
వాళ్ళను చంపుకుతినే ప్రయత్నం చేయటం 
లేదు గదా? " అన్నాడు జీవదత్తుడు. 

ఖణ్గవర్మ ఏదో జవాబివ్వబోయేంతలో, 
ఎలుగుబంటువాళ్ళల్లో ఒకడు ఈటె రుళి 
పిస్తూ, ““నిళ్ళ్శబ్ధం! ఒకటి రెండు క్షణాల్లో 
ఆ తోడేళ్ళు చేస్తున్న దేమిటో మీ కళ్ళతోనే 
చూస్తారు!” అన్నాడు. 

---( ఇంకావుంది) 


(నమరబాహుబ్ద, ఆతడి అనుచరుళ్ణే ఎలుగుటంటు ముశావాళ్ళు తమ బిలదుర్గంలోకి 
తీనుకుపోయారు- ఖడ్గ జీవదత్తులు పాగలేన్తున్న (ప్రదేశాన్ని చేరి, ఆది బిలదుర్గం అని 
గుర్తించి, లోపలికి వెళ్ళారు. ఆక్కడ వాళ్ళను గురుభల్లూకుడి మనునులు పట్టుకుని, 


ఒక సౌరంగమార్గం వెంట తోడేళ్ళబండ 


చీకటి మయంగా వున్న సారంగ మార్గంలో 
ఎలుగ్గొడ్డు వాళ్ళు కొంత దూరం ఖడ్గ 
జీవదత్తులను నడిపించుకు పోయి, ఒక 
చోట ఆగారు. ముందున్న ఎలుగ్గొడ్డు వాడు 
శన తోటివాడితో, '' ఒరే, అన్నా! ఈ ఐందీ 
లిద్దరూ తోడేలు బండ అంతే ఏదో వినో 
చస్తలం అనుకుంటున్నట్టున్నది, లోగడ 
మనం పట్టుకు వచ్చిన వాళ్ళు తోడేళ్ళ 
అరుపులు వింటూనే గజ గజ. లాడిపోయే 


దగ్గిరకు తీనుకుపోసాగారు. తరవాత] 


వాళ్ళు, వీళ్ళకు యింతవరకూ చీమ కుట్టి 
నట్టన్నా లేదు. ఆ తోడేళ్ళ బండ ఏమిటో, 
ఎంత భయంకరమైనదో వీళ్ళకు కాస్త 
చూపిద్దామా?” అన్నాడు, 

ఆ మాటలకు రెండవ ఎలుగుబంటు 
భటుడు వినుక్కుంటూ, “ఇక్కడ అనవ 
సరంగా సమయం వృధాచెయ్యటం 
ఎందుకు? ఎలాగూ ఈ ఇద్దరూ అక్కడికే 
పోతున్నారుగదా?'" అన్నాడు, 


“చందమామ” 


ప్రదేశం దర్శనం చేయిస్తే వీళ్ళకు వణుకు 
పుట్టుతుంది. తరవాత ఆ బండ ఎక్కిద్దాం,'' 
అంటూ మొదటి ఎలుగుబంటు వాడు 
చేతులెత్తి, చీకట్లో కొద్ది సేపు గుహ పైభా 
గాన్ని తడివి చూసి, ఏదో కొక్కెంలాంటి 
దాన్ని పట్టుకుని బలంగా లాగాడు. వెంటనే 
అక్కడ అమర్చివున్న చిన్నతలుప్త ఒకటి 
తెరుచుకుని, సొరం౦గ౦లోకి వెన్నెల 
వెలుగు వెల్లువలా వచ్చి పడింది, 

ఆ వెలుగులో ఖడ్గ జీవదత్తులు సొరంగ 
మానాన్ని పరీక్షగా చూశారు, ఆది చాలా 
ఎత్తూ, విశాలమూ అయిన పెద్ద సొరంగం, 
దానిలో సూటిగా పోయే మార్గం ఒక్కశే 


10 


చిన్న బిలం కాదు. 


* అలాకాదులే, ముందు ఆ భయంకర. 


గ కాక, కుడి ఎడమల వైపునకూడా కొన్ని 


మాన్గాలున్నవి. 

“ఖడ్లా, ఇది మనం అనుకున్నట్టు ఏదో 
ఇందులో యీ ఎలు 
గొడ్డు ముఠావాభ్ళు అవసరం అయితే 
బయటి (ప్రపంచానికి తెలియకుండా బతి 
కేందుకు వీలుగా ఒక గ్రామాన్నే నిర్మించి 
నట్టుంది," అన్నాడు జీవదత్తుడు. 

జీవదత్తుడు యిలా అనగానే ఎలుగ్గొడ్డు 
ముఠావాడొకడు పెద్దగా నవ్వి, “ ఆహా, 
ఎంతబాగా (గహించావయ్యా! ఈ బిలంలో 
మనుషులు నివసించేందుకు గదులేకాక, 
ఆహార పదార్థాలు నిలవవుంచేందుకు 
కొట్టాలు కూడా వున్నవి. ఏదో విధంగా 
మీ ఇద్దరూ తోడేలు బండ దగ్గిర్నుంచి 
వారం రోజుల్లో తిరిగి యీ సారంగాన్ని 
చేరగలిగితే, మీ జీవితాలు గురుభల్లూకుడి 
సేవలో హాయిగా గడిచిపోతాయి," అన్నాడు. 

“అదే మేమూ కోరుకుంటున్నా ౦,” 
అని జీవదత్తుడు నవ్వి, '' ఎదీ, ఆ తోడేలు 
బండ ' ప్రదేశం ఎంత భయంకరంగా 
వున్నదో మమ్మల్ని చూడనీ," అన్నాడు 
ఎలుగ్గొడ్డు భటుడితో, 

ఎలుగ్గొడ్డు భటుడు తెరుచుకున్న తలుపు 
దగ్గిర్నుంచి యిపతలికి వచ్చాడు. ఖత 
జీవదత్తులు అక్కడ ఎత్తుగా వున్న ఒక 
నాతి మీద కాళ్ళానించి బయిటికి చూశారు. 


చందమామ 


వెన్నెల కాంతిలో ఎలుగ్గొడ్డుముఠా భటులు 
చెప్పినట్టు తోడేలు బండ భయంకరంగానే 
వున్నది, విశాలంగా వున్న ఒక సమః 
ప్రదేశం మధ్య పన్నెండూ పదిహేనడుగుల 
ఎత్తున ఒక రాతి బండ వున్నది. దాని 
మీద ఇద్దరు మనుషులు ఈ బలు పట్టుకుని, 
కింది నుంచి తమ ఎగురుతున్న 
తోడేళ్ళను అదిలిస్తున్నారు. బాగా ఆకలి 
గొన్న తోడేళ్ళు వాళ్ళను చంపి తినేందుకు 
భీకరంగా అరుస్తూ, బండ చుట్టూ గిరికీలు 
కొడుతున్న వి. 

“ధరించిన దుస్తుల తీరును బట్టి బండ 


కేసి 


మీద వున్న వాళ్ళిద్దర్లో ఒకడు సమర 
బాహులా కనబడుతున్నాడు! ” అన్నాడు 
జీవదత్తుడు, 


“ఏ బాహో గాని వాడూ వాడి అను 
చరుడూ నాలుగైదు గంటల్లో తో డేళ్ళ కు 
ఆహారమైపోతారు. మీరూ ఆ బండ మీదికే 
పోతున్నారు గనక మీకూ ఆ గతే పట్టు 
తుంది. కాని, వృకేశ్వరీదేవి కరుణ వల్ల 
మీరు బతికి రాగలిగారో, ఆ తరవాత గురు 
భల్లూకుడి సేవలో... ..."' 

ఎలుగ్గొడ్డు భటుడు మాట ముగించే 
లోపలే జీవదత్తుడు వాల్లు గట్టిగా కనురుతూ, 
“ ఊరికే వనపిట్టలా ౪ గురుస్తో(తం 
చెయ్యకు. మేం యిక్కళల్ణించే ఆ బండ 
దగ్గిరకు పోవాలి గదా? అలాగే వెళతాం. 
ఇక మీ దారిన మీరు వెళ్ళండి," అన్నాడు, 

“' ఆహాం, ఎంత సాహసం! ఇక్కబ్దించి 


తోడేలు బండ ప్రదేశానికి చేరాలంజే 


ద్వారం అవతల , పదడుగుల ఎత్తు నుంచి 
నేల మీదికి గెంతాలి. ఆ తరవాత తోడేళ్ళ 
మధ్యగా నడుస్తూ పోయి బండ మీది 
కెక్కాలి, ఈ లోపలే మిమ్మల్నవి చీల్చి 
చెండాడి పొట్టున పెట్టుకుంటవి 1” అన్నా 
డొక ఎలుగ్గొడ్డు భటుడు. 

“సరే, మమ్మల్నక్కడికి ఎలా చేర్చదలి 
చారు? "అని అడిగాడు' ఖడ్గవర్మ. 

“అక్కడికి పోయేందుకు మరొక చిన్న 
సారంగమార్గం వుంది. ఆ మార్గం మిమ్మల్ని 
తోడేలుబండ లోపల వున్న ఒక రాతి తలుపు 
వద్దకు చేర్చుతుంది, మిమ్మల్ని ఆ దారి 
వెంట బండ మీదికి చేర్చుతాం,'' అన్నారు 
ఎలుగ్గొడ్డు భటులు," 


42 


vl 

“కానీయండి, యీ కాలక్షేపం కబుర్లన్నీ 
ఎందుకు?" అన్నాడు జీవదత్తుడు. అతడికి 
తాము బండ మీదికి చేరేలోపలే తోడేళ్ళ 
నుంచి సమరబాహుకు (ప్రమాదం కలగ 
వచ్చునన్న భయం కలిగింది, అలా జరిగితే 
యిన్ని శ్రమలకోర్చి తాము యీ బిలంలో 
ప్రవేశించటం వృథా ప్రయాస అయి వూరు 
కుంటుంది, 

ఎలుగ్గొడ్డుభటు లిద్దరూ సొరంగం పైన 
తెరిచిన తలుపును యధా (ప్రకారం మూసి 
వేసి, సారంగంలో మరి కొంచెం దూరం 
ముందుకు పోయి, ఆక్కడ భూమి మీది 
నుంచి పైకి వున్న మెట్లు ఎక్కించి, ఖడ్గ 
జీవదత్తుల్ని కొంతదూరం తీనుకుపోయారు, 
అక్కడ వాళ్ళకొక నలుచదరపు రాతిపలక 
కనిపించింది. భటులు ఆ పలకలో బిగించి 
వున్న ఇనప కమ్మీని పట్టుకుని బలంగా 
కిందికి లాగారు. పలక పక్కకు జరిగి బండ 
మీద వున్న సమరబాహూ, ఆతడి అను 
చరుడూ ఖడ్గ జీవదత్తులకు కనిపించారు. 

రాతిపలక పక్కకు జరిగేప్పుడయిన శబ్దం 
వింటూనే నమరబాహు, ఎగిరి ఒక గంతు 
వేసి, "అరే, చందూ! రాతిబండ పొట్ట 
లోంచి తోడేళ్ళు పై కొన్తున్నవి!'" అంటూ 
ఆరిచాడు. 

ఖడ్గ జీపదతులు బండ పై కెక్కుతూ, 
“మేం తోడేళ్ళం కాదు, నీ లాంటి మనుషు 


చందమామ 


to 
లమే, భయపడకు సమరబాహూ! 
నీ మిత్రులం,” అన్నారు. 
ఖడ్గ జీవదత్తుల్ని చూసి సమరబాహు 
పొందిన ఆశ్చర్యం అంతా యింతా కాదు. 
ఆతడు ఏమో అనటోయాడు గాని గొంతు 
పెగలలేదు. ఇంతలో ఎలుగ్గొడ్డు భటులు 
రాతిపలకను పై కెత్తి కంతను మూసేస్తూ, 
“ మీరందరూ మిత్రులేనా? ఆయితే తోడేళ్ల 
మందకు కలిసి కట్టుగా విందు భోజనం 
కండి,” అన్నారు. 
ఖడ్గవర్మ కోపంగా వాళ్ళ కేసి తల 
తిప్పేంతలో రాతిపలక దభీమంటూ గట్టిగా 
మూనుకుపోయింది. జీవదత్తుడు, సమర 
బాహు భుజం తట్టి ధైర్యం చెబుతూ, 
*' సమరబాహూ, భయపడకు. స్వర్ణాచారి 
ద్వారా సంగతంతా విన్నాం, అతడు మాకు 
పాత మిత్రుడు. మనం అందరం నురక్ష 
తంగా ఈ తోడేళ్ళబండ మీది నుంచి మన 
నివాస ప్రాంతాలు చేరగలం. నామాట 


నమ్ము," అన్నాడు. 
““మనం (ప్రాణాలతో యిక్కల్లించి 
బయటపడగలమా ? ఆదెలా సాధ్యమవు 


తుంది? ఈ బండ పొట్టలోంచి సొరంగం 
లోకి ఉన్న ద్వారాన్ని ఆ దుష్టులు మూసే 
శారు. బండ దిగి పోవాలంకే చుట్టూ 
ఆకలిగొన్న తోడేళ్ళు!" అన్నాడు సమర 
బాహు నిస్పృహగా, 


చందమామ 


త Leg 
తోడేళ్ళూ, ee తాము బందీలుగా 
పట్టుకు వచ్చిన మనుషుల్ని మేపే ఎలు 
గ్గొడ్డువాళ్ళూ కూడా మనకు దారి యిస్తారు, 
మనం భూమిలోవున్న బిలంలో (ప్రవేసించి, 
యిప్పుడు చుట్టూ కోటగోడల్లావున్న గుట్టల్లోని 
రాతి ప్రదేశం మధ్య--ఈ బండ మీదికి 
పైన చంద్రుడు కనిపిస్తున్నాడు 
గదా? ఆంటే, ఆ దుర్మార్గులు నివసిస్తున్న 
బిలానికీ, ఈ ప్రదేశానికీ మధ్య వచ్చీ 
పోయేందుకు ఒకటి రెండు తలుపులూ, 
ద్వారబంధాలూ మాత్ర మే వున్నవి!” 
అన్నాడు జీవదత్తుడు. 

“మీరు చెప్పింది నిజమే. ఆయినా 
మనం యీ 'తోడేళ్ళనూ, గురుభల్లూకుడి 


'చేరాం. 


13 


భటులనూ తప్పించుకుని ఎలా పారిపో 
గలమో నా కర్ణం కావటం లేదు,” అన్నాడు 
సమరబాహు, 


జీవదత్తుడు మరేదో చెప్పటోయేంతలో 
బాగా ఆకలిగొన్న తోడే లొకటి కుప్పించి 
పైకెగిరి, రాతిబండలో వున్న పగుళ్ళలో 
ఒక చోట ముందుకాళ్ళతో బలంగా పట్టు 
కుని, బండపైకి పాకాలని చూసింది. ఖడ్గ 
వర్మ చప్పున ముందుకు వంగి కత్తితో దాని 
తల మీద బలంగా కొట్టి, మెడ పట్టుకుని 
పైకి లాగి బండ మీద పడవేశాడు. 

“ఇడా, చాలా మంచి పనిచేశావు!"' 
అని జీవదత్తుడు ఖడ్గవర్మను. మెచ్చుకుని, 
* ఈ చచ్చిన తోడేలుతో మనకు పనిపడు 


14 


తుంది. సమరబాహూ! ఎలుగ్గొడ్డు ముఠా 
వాళ్ళు యౌ తోడేళ్ళకు ఆహారం ఏసమ 
యాల్లో వేస్తారో నీకు తెలుసా ?"' అన్నాడు. 

“ఆ దుర్మార్గులు మాట్టాడుకుంటూండగా 
విన్నాను. ఈ (క్రూరమృగాలకు వాళ్ళు 
నూర్యోదయ, సూర్యాస్తమయ కాలాల్లో 
ఏ జంతు మాంసమో తెచ్చి వేస్తారు. కాని 
వాళ్ళకు ఆ శమలేకుండా యివి యీలోపలే 
మనను పీక్కుతిన్నా తినవచ్చు.” అన్నాడు 
సమరబాహు, 

''ఖడ్గా, ముందు మనం చూసిన సారం 
గంలోని ద్వారం కుండా వాళ్ళు తోడేళ్ళకు 
ఆహారం వేస్తారనుకుంటాను?'' అన్నాడు 
జీవదత్తుడు, 

ఖడ్గవర్మ దూరంగా భూమికి పది అడు 
గుల ఎత్తులో గోడకు బిగించి వున్న తలుపు 
కేసి చూసి, “తోడేళ్ళను మేపటానికి 


అదొక్కకే మార్గంలా కనిపిస్తున్నది. 


"ని ఆలోచన ఏమిటి? ఏమైనా మంచి పథకం 


వేయబోతున్నావా?” అని అడిగాడు. 

“తోడేళ్ళ బండ మీది నుంచి తమ 
బందీ అయిన వాడెవడూ బతికి బయట 
పడలేడన్న ధీమాతో గురుభల్లూకుడు 
మనను ఆయుధాలతోనే యిక్కడ వదిలాడు, 
ఇదే వాడికీ, వాడి శిష్యగణానికీ (ప్రమాద 
కారణం కాబోతున్నది," అన్నాడు జీవ 
దత్తుడు చుట్టూ కలయచూస్తూ. 


చందమామ 


ఆ తరవాత వాళ్ళ నుధ్య అంతగా 
సంభాషణు జరగలేదు. బాగా పొద్దు 
పోవటంతో ఒకరు మేల్కుని వుండి, 
తోడేళ్ళ నుంచి (ప్రమాదం రాకుండా కావిలి 
కాస్తూండగా తతిమ్మా వాళ్ళు బండ మీద 
పడుకుని నిద్రపోయారు. 

సూర్యోదయం అవుతూండగా బండ 
చుట్టూ వున్న తోడేళ్ళు భీకరంగా అరుస్తూ 
సౌరంగ మార్గం వైపున వున్న ద్వారం కిండ 
తచ్చాడసాగినై. వాటి"ఆరుపులకు అందరూ 
మేల్కున్నారు. జీవదత్తుడు ఖడ్లవర్మకు 
ద్వారాన్ని చూపుతూ, “మన ఊహ సరై 
నదే! ఎలుగ్గొడ్డు ముఠావాళ్ళు అక్కడ 
వున్న తలుపు తెరిచి తోడేళ్ళకు అందులో 
నుంచి యివతలికి ఆహారం విసరబోతున్నా 


రన్న మాట! ఏవీ, నీ విల్లంబులు బయిటికి 
తీసి ఆ ద్వారానికి గురిచేసి వుంచు," 
అన్నాడు. 

జీవదత్తుడు చెప్పిన శ్రే ఖడ్గవర్మ బాణాన్ని 
ఎక్కుపెట్టి బండమీద తాపీగా కూర్చు 
న్నాడు సమరబాహు అది చూసి 
భయపడిపోతూ, "అయ్యా, మనం 
ఆ దుర్మార్గుల్లో ఒక రిద్దరిని చంపి ప్రయో 
జనం ఏమిటి? మిగతా వాళ్ళు మరింతగా 
రెచ్చిపోయి మనను ఘోర దుర్మరణం 
పాలు చెయ్యరా?'' అన్నాడు. 


సమరబాహు మాటలకు జీవదత్తుడు 


నవ్వుతూ, “ సమరబాహూ! ఇప్పుడు మనను 
ఆ దుష్టులు తోడేళ్ళ బండ మీద ఎక్కించి 
దుర్మరణం" పాలు చేయాలనే గదా చూస్తు 


న్నది! తోడేళ్ళ నోట పడి శరీరంలోని కండ 
కండా. పీకించుకుని చావటంకన్న భయం 
కర మరణం ఏమున్నది?” అన్నాడు. 
జీవదత్తుడు మాట ముగించే లోపలే 
సారంగ మార్గం పైనున్న తలుపు కిర్రు 
మంటూ తెరుచుకున్నది. ఇద్దరు ఎలుగ్గొడ్డు 
వాళ్ళు జంతు మాంసంతో నిండి వున్న 
పెద్ద తట్ట నొకదాన్ని పైకెత్తి, మాంసాన్ని 
బయిటికి వేయటోతున్నారు. అదే సమ 
యంలో జీవదత్తుడు హెచ్చరించగానే 
ఖడ్గవర్మ గురిచూసి వదిలిన బాణం రివ్వు 
మంటూ పోయి, ఎలుగ్గొడ్డు భటుల్లో ఒకడి 
నొసల మధ్య ఠపీమంటూ బలంగా తగి 
లింది, వాడు ఒక చావుకేక పెట్టి వెనక్కు 
విరుచుకు పడిపోయాడు. వాడితో పాటు 


రెండవ భటుడూ, మాంసం తట్టా కూడా 
సారంగ మార్గంలో దభీమంటూ పడి 
పోయినై. 

బిలంలో కలకలం లేచింది. వృకేశ్వరీ 
దేవి ముందు పద్మాసనం వేసుక్కూర్చుని 
ధ్యానముద్రలో వున్న 


గురుభల్లూకుడికి 


ధ్యాన భంగం ఆయింది. అతడు కోపంగా 
లేచి నిలబడి, “ఏమిటా గందగోళం? 
తోడేళ్ళబండ దగ్గిర ఆ అరుపులేమిటి? 
వాటి కింకా ఆహారం వెయ్యలేదా? లేక నిన్న 
దొరికిన బందీలనవి పట్టుకు తింటున్నవా?'' 
అని, అప్పుడే అక్కడికి పరిగెత్తుకొచ్చిన ఒక 
ఎలుగ్గొడ్డు భటుణ్ఞి కోపంగా (ప్రశ్నించాడు. 
“* గురుభల్లూకా! (ప్రమాదం జరిగింది. 
తోడేళ్ళ బండపై నున్న బందీల్లో ఒకడు 
మన వాణ్ణి బాణంకొట్టి చంపాడు. వాడి 
దగ్గిర మరికొన్ని బాణాలు కూడా వున్నవి, 
ఇప్పుడేం చేయటం?" అన్నాడు ఎలుగ్గొడ్డు 
భటుడు. 
గురుభల్లూకుడు కళ్ళెరచేసి ముక్కు 
పుటాలు అదురుతూండగా, “,వృకేశ్వరీదేవి 
ప్రియ భక్తుఖుయిన నా శక్తి సామర్థ్యాల 
ముందు, ఆ అల్బ మానవులేపాటి! ఇప్పుడే 
వాళ్ళనందర్నీ నా పంచశూలానికి ఆహుతి 
చేయబోతున్నాను," అంటూ సారంగ 
మార్గం కేసి బయలుదేరాడు. 
(ఇంకావుంది) 


14 


(గురుభల్లూకుడి శిమ్యులు ఖడ్గజీవదత్తుల్ని ఒక సారంగ మార్గం ద్వారా తీసుకుపోయి, 
తోడేళ్ళబండ మీదికి ఎక్కించారు. రాత్రి గడిచి తెల్లవారుతూండగా, తోడేళ్ళకు ఆహారం 
వెయ్యటానికి వచ్చిన భల్లూకుడి శిమ్యలను ఖడ్గవర్మ బాణంతో కొట్టాడు. ఆ నంగతి 
తెలిసిన గురుభల్లూకుడు కోపంతో వంచళూలం తీనుకుని బయలుదేరాడు, తరవాత--] 


ఖడవర్మ వదిలిన బాణం దెబ్బతిని చావు 
కేక పెడుతూ భల్లూకభటు డొకడు సొరం 
గంలో పడిపోవటం చూస్తూనే, ఖడ్గ జీవ 
దత్తులకు యిక తమకు తోడేళ్ళ నుంచి 
కాక, వాటిని పెంచుతున్న భల్లూకంగాళ్ళ 
నుంచి ప్రమాదం వస్తుందన్న అనుమానం 
కలిగింది. 

జీవదతుడు సొరంగం మీదవున్న ద్వారం 
కేసి కొంచెం సేపు పరీక్షగా చూసి, దాని 


చందమామ” 


దగ్గిరకు మరే భల్లూకభటుడూ రాకపోవ 
టంతో తలతిప్పి, “సమరబాహూ ! త్వరలో 
మనకు రెండు వైపుల నుంచి (ప్రమాదం 
రాబోతున్నది. ఒకటి; మనం నిలబడి వున్న 
తోడేళ్ళబండ కంద వున్న కంత వైపునుంచి, 
రెండవది; ఆ కనబడే సారంగం పైనవున్న 
ద్వారం నుంచి,” అన్నాడు. 

ఆ మాట వింటూనే సమరబాహు వెల 
వెలబోయి, “అయ్యా, యిక్కడ మీరిద్దరూ 


Mh cs 


ae 
నాయకులు. మా ప్రాణరక్షణ మీ చేతిలో 
వుంది. నన్నూ, నా తోటివాల్ణే ఏంచేయ 
మంటారో, మీరే ఆజ్ఞాపించండి,” అన్నాడు, 

సమరబాహు భయంచూసి, ఖడ్గవర్మకు 
నవ్వొచ్చింది. కాని ఆతడు దాన్నాపుకుని, 
“* సమరబాహూ, నువ్వు సింధు ఎడారుల 
నుంచి ఏదో సామ్రాజ్యం స్థాపించేందుకు 
యా పర్వతారణ్య (ప్రదేశాలకు వచ్చినట్టు, 
విఘ్నేశ్వరపూజారీ, స్వర్ణాచారీ కూడా 
మాకు చెప్పారు. మనం యిప్పుడున్న 
(పాణాపాయస్థితి నుంచి బతికి బయట 
పడేందుకు సొంతంగా నువ్వేమైనా 
ఉపాయం ఆలోచించ లేవా?" అని 
ఆడిగాడు, 


10 


“ ఉపాయమా? అవతలి శత్రువులు 
ఏ నుక్షతియులో అయివుంటే కత్తిదూసి 
ముఖాముఖి నెదుర్కాని హతంచేసి వుండే 
వాళు! కాని, యీ తోడేళ్ళనూ; భల్లూక 
చర్మాలను ధరించి మంత్ర తంత్రాలు 
(ప్రయోగించే మనుషుల్నీ ఎలా ఎదిరించేది?'' 
అన్నాడు సమరబాహు చేతులూ, కాళ్లూ 
వణికుతూండగా. 

జీవదత్తుడా మాటలకు నవ్వి, “ సమర 
బాహూ నీ ప్రతాపం చూపించటానికి 
సమయం ఆసన్న మైంది. మనం వున్న 
బండ కింది కంతకుండా శత్రువులు పైకెక్కి 
రాకుండా నువ్వూ, నీ అనుచరుడూ 
చూడండి. సరికి తన 
శీష్యుడొకడు బాణం దెబ్బకు చచ్చినట్టు. 
ఆ గురుభల్లూకుడికి తెలిసి వుంటుంది, 
వాడెక్కడున్నట్టు? ఏంచేయ బోతున్నట్టు?” 
అన్నాడు. 

జీవదత్తుడు మాట ముగించే లోపలే 
గురుభల్లూకుడు సొరంగ ద్వారం దగ్గిరకు 
వచ్చి, తోడేళ్ళబండ మీద వున్న బందీలను 
చూసి కళ్ళెరచేసి, “ఒరే, పాషండుల్లారా! 
బాణం కొట్టి వృకేశ్వరీ భక్తుల్లో ఒకల్డు 
చంపారు. ఇక మిమ్మల్ని నా పంచశూలా 
నికి గుచ్చి తోడేళ్ళకు ఆహారంగా వేయ 
బోతున్నాను,” అన్నాడు భీకరమైన కంఠ 
స్వరంతో, 


బహుశా యీ 


చందమామ 


ఆ 


గురుభల్లూకుడి గొంతు వింటూనే 
అప్పటి వరకూ సారంగద్వారం కింద ఆహా 
రంకోసం తచ్చాడుతున్న తోడేళ్ళు పెద్దగా 
ఆరుస్తూ, ద్వారం కేసి ఎగరసాగినై. వాటికి 
రోజూ ఆ వేళకు ద్వారం నుంచి ఆహారం 
అందుతూండేది. సమయానికి అది దొరక్క 
పోవటంతో అవి ఆకలి భరించలేక కలిసి 
కట్టుగా తలలెత్తి మొరగసాగినై. 

గురుభల్లూకుడు ద్వారంలోంచి బయి 
టికి తలపెట్టి తోడేళ్ళ కేసి చూశాడు. 
అవి పది అడుగుల ఎత్తున్న ద్వారాన్ని 
ఎగిరి ఆందుకోగల వేమో అన్న భయం 
అతడికి కలిగింది, అట్లని ద్వారాన్ని 
మూయించితే, తాను బందీలుగా పట్టుకున్న 
వాళ్ళు తనను పిరికి వాడికింద జమకట్టి 
తీరుతారు,,. 

జీవదత్తుడు ఎలుగ్గొడ్డు వాళ్ళ గురువు 
ఆలోచనలు (గ్రహించిన వాడిలా తన చేతి 
లోని దండాన్ని పైకెత్తి, “ఒరే, గురు 
భల్లూకా! నువ్వు భల్లూకుడివై వుండి, 
ఏ భల్లూకేశ్వరినో పూజించక వృకేశ్వరి 
నెందుకు పూజిస్తున్నావో నాకు తెలియదు. 
బహుశా మందమతివై వుంటావు! ఇదిగో, 
నేను బండ దిగినీ సొరంగద్వారం దగ్గిరకు 
వస్తున్నాను,” అన్నాడు. 

జీవదత్తుడు అన్నంత పని చేస్తాడన్న 
భయంతో సమరబాహు ఆతల్ధు వారిస్తూ, 


చందమామ 


““అయ్యా, మీరు ఆకలిగొన్న తోడేళ్ళ 
మధ్యగా నడిచిపోయి, ఆ గురుభల్లూకుఖ్ణి 
చేరాలని చూస్తున్నారా? ఆది చాలా 
ప్రమాదం. గురుభల్లూకుడు మం|త్రతం త్ర 
విద్యల్లో ఆరితేరిన ఘటం!” అన్నాడు, 

ఖడ్గవర్మ తన చేతిలో వున్న ఖడ్గాన్ని 
పైకెత్తి పట్టుకుని, ''సమరబాహూ, ఈ 
ఖడ్గంలోనూ, జీవదత్తుడి చేతిలో వున్న 
దండంలోనూ వున్న మం|త్రశక్తులు తిరుగు 
లేనివి! అందువల్ల, గురుభల్లూకుణ్ణి చూసి 
భయపడకు,” అన్నాడు. 

ఖడ్గవర్మ మాట ముగించే లోపలే 
వాళ్లెక్కివున్న బండ కింద పెద్దగా ధ్వని 
అయింది. ఆది వింటూనే జీవదత్తుడు తన 


nu 


శక... 
హెచ్చరిన్తూ, 
“జాగ్రత్త! ఆ గురుభల్లూకుడు బండ కింద" 
వున్న దారి వెంట కొందరు శిష్యుల్ని పంపి 
మనను హతమార్చాలని చూస్తున్న 
ట్టున్నది !'" అన్నాడు. 

ఆ హెచ్చరిక వింటూనే సమరబాహూ, 
అతడి అనుచరుడూ ఈమెలు పైకెత్తి బండ 
కింది కంత కేసి చూడసాగారు. సారంగ 
ద్వారం దగ్గిరవున్న గురుభల్లూకుడు అది 
చూసి వక్కనవున్న శిష్యుల్లో ఒకళ్లు గట్టిగా 
కోప్పడుతూ, “ఒరే, చవట వెధవా! మన 
వాళ్ళను నిశ్శబ్ధంగా పోయి, బండ కింది 
నుంచి హఠాత్తుగా ఆ దుర్మార్గుల మీద 
దాడిచేయమని చెపితే, వాళ్ళు ఏదో రణ 


12 


గొణధ్వని చేసి రహస్యం కాస్తా బయట 
పెన్టేశారు. ఇప్పుడేం దారి? ఈ బందీలు 
మామూలు వాళ్ళలా లేరు. ఆయుధాలతో 
వాళ్ళను ఆ తోడేళ్ళ బండ ఎక్కించటం, 
కొరివితో తలగోక్కోవటంలా ఆయి వూరు 
కున్నది,” అన్నాడు. 

గురుభల్లూకిడి ఎత్తుగడ ఏమిటో అర్థం 
చేనుకున్న జీవదత్తుడు, ఖడ్గవర్మతో, 
“ఖడ్గా, అప్పుడు నువ్వు గురుభల్లూకుడి 
మీద బాణ ప్రయోగం చేయటం వృధా. 
నువ్వు విల్లంబులెత్తగానే వాడు సొరంగ 
ద్వారం నుంచి పక్కకు తప్పుకుంటాడు,"' 
అన్నాడు. 

“ఆది నిజమే. కాని, ఈ సమరబాహుణ్ణి 
రక్షించి స్వర్ణాచారి దగ్గరకు చేర్చటం 
ఎలా?" అని ఆడిగాడు ఖడ్గవర్మ. 

జీవదత్తుడు కొద్దిసేపు ఆలోచిస్తూ వూరు 
కుని, తరవాత, "ఖడ్గ, అందుకు ఒకే 
ఒక ఉపాయం కనబడుతున్నది. మనం 
పద్మపురంరాజును అరణ్యంలో సింహాలను 
వేటాడుతూ పరిచయం చేనుకున్నామే-- 
అదే పద్ధతిలో యీ తోడేళ్ళను వేటాడి, 
భల్లూకుడి బిలదుర్గాన్ని అల్లకల్లోల పర 
చాలి,” అన్నాడు, 

“ఊం, ఆలాగే చేద్దాం. ఇంకా ఆలశ్యం 
ఎందుకు?" అన్నాడు ఖడ్గవర్మ 
ఉత్సాహంగా. 


చందమామ 


ధ్ర 


““ఆ చచ్చిన తోడేలును భుజం మీద 
వేనుకో. ముఖ్యంగా దాని మాంసం కోసం 
తోడేళ్ళు నీ వెంటబడతై. అంటే నువ్వు 
దొరికితే అవి నిన్ను తినకుండా వదులుతవని 
కాదు. నీ కత్తి క్కూడా చాలా పని తగులు 
తుంది,” అన్నాడు జీవదత్తుడు. 

ఖథవర్మ తానంతకు ముందు చంపి 
బండమీదికి లాగిన తోడేలును ఎత్తి భుజం 
మీద చేసుకున్నాడు. జీవదత్తుడి మాటలూ, 
ఖడ్గవర్మ తోడేలును భుజంమీద వేను 
కోవటం--- ఇవేవీ అర్థంకాక, సమర బాహు, 
“అయ్యా, ఏమిటి మీరు చేయబోతున్నది?" 
అని అడిగాడు భయపడిపోతూ. 

““సమరబాహూ, మనకొచ్చిన ప్రమాదం 
ఏమీలేదు. నువ్వూ, నీ అనుచరుడూ కింది 
నుంచి బండ మీదికి ఎలుగ్గొడ్డు వాళ్ళెవ 
రైనా రా ప్రయత్సెస్తే, వాళ్ళను ఈటెలతో 
పొడవండి. మేం ఇద్దరం తోడేళ్ళ మధ్యకు 
దిగి, వాటిని సాధ్యమైతే గురుభల్లూకుడి 
బిలదుర్గంలో జొరపడేలా చేస్తాం,” అన్నాడు 
జీవదత్తుడు. 

“' అయ్యలారా, ఇది చాలా దుస్సా 
హసం1 " అన్నాడు సమరబాహు. 

“ఇది సాహస మవుతుందేమో కాని, 
దుస్సాహసం ఎంతమ్మాతం కాదు, సమర 
బాహూ ! త్వరలో నువ్వే చూస్తావు గదా,” 
అంటూ జీవదత్తుడు నవ్వాడు. 


చందమామ 


“జీవా! మాటలతో కాలయాపన అయి 
పోతున్నది. ఈ తోడేలు శవాన్ని ఎంతసేపని 
మోసేది? ” అన్నాడు ఖడ్గవర్మ. 

“మనం బండమీది నుంచి కిందికి 


దూకబోతున్నాం. నువ్వు బండ చుట్టూ 
పరిగెత్తుతూ సాధ్యమైనన్ని ఎక్కువ 
తోడేళ్ళను నీ వెంట పడేలా ఆకర్షించు, 
నీ వెన్నుకాచి నేనూ పరిగెత్తు తూంటాను, 
తరవాత,.......” 

జీవదత్తుడు మాట ముగించే లోపలే 
ఖడ్గవర్మ, “ఒరే, గురుభల్లూకా, వస్తున్నాం! 
నువ్వూ, నీ వృకేశ్వరీదేవీ ప్రాణాలు నిలుపు 
కోవాలంటే బిలదుర్గం వదిలి పారిపాండి! "" 
అంటూ కేకపెట్టి తోడేళ్ళ బండ మీంచి 


13 


కిందికి దూకాడు. ఆతడి వెనగ్గా జీవదత్తుడు 
కూడా దూకాడు. 

ఇద్దరు మనుషులు, చచ్చిన తోడేలును 
భుజాన వేసుకుని తమ మధ్యకు దూకి 
రావటం ఆకలి మీద వున్న 
తోడేళ్ళు ఒక్క సారిగా గౌంతులెత్తి అరిచి, 
ఖడ్గజీవదత్తుల కేసి గుంపుగా పరిగెత్తినై. 


చూస్తూనే 


ఖడ్గవర్మ వాటికి అందకుండా ముందు 
వేగంగా పరిగెత్తుతూ, బండచుట్టూ తిరగ 
సాగాడు. వెనక జీవదత్తుడు అందిన 
తోడేళ్ళను తన చేతగల మంత్రదండంతో 
ఎత్తి విసిరివేస్తూ, తానూ పరిగెత్తసాగాడు. 
ఆతడికి తప్పనిసరైతే తప్ప, లేకపోతే 
తోడేళ్ళను చంపాలని లేదు.. 


14 


wu 


సొరంగ ద్వారం దగ్గిర నిలబడి 
యిదంతా చూన్తున్న గురుభల్లూకుడు పట్ట 


న్‌ లేని ఉత్సాహంతో పెద్దగా చప్పట్లు చరిచి, 


“అంతా ఆ వృకేశ్వరీదేవి మాహాత్మ్యం! 
తన శత్రువులకు మతులు పోగొట్టి, పిచ్చె 
త్తించి, తన వాహనాలైన తోడేళ్ళకు ఆహా 
రంగా వేస్తున్నది. అహా ఆ మహాతల్లి 
తలుచుకుంటే చేయలేని దేమున్నది! "" 
అంటూ భక్తి పారవశ్యంలో కళ్ళుమూను 
కుని, తల పైకెత్తాడు. 

అప్పటి వరకూ తోడేళ్ళను వెంట వేను 
కుని వాటికి అందకుండా బండచుట్టూ, 
సొరంగం పక్కనా గిరికీలు తిరుగుతున్న 
ఖడ్గజీవదత్తులకు గురుభల్లూకుడి వాలకం 
మంచి అపకాశంలా కనిపించింది. జీవ 
దత్తుడు, “ఖడ్లా, యిదే మంచి సమయం! 
ఆ భల్లూకుడు భక్తి మైకంలో వున్నాడు !” 
అంటూ ఖడవర్మను హెచ్చరించాడు. 

ఖడ్లవర్మ మరుక్షణం తస భుజం మీద 
వున్న చచ్చిన తోడేలును ఎడం చేత్తో పైకెత్తి, 
దాన్ని గురుభల్లూకుడున్న సారంగ ద్వారం 
లోకి విసిరివేశాడు. తమ ఆహారం అలా 
ద్వారం కేసి పోవటం చూస్తూనే, బాగా 
ఆ ఆకలిగాన్న నాలుగైదు తోడేళ్ళు దానితో 
పాటు పైకెగిరి ద్వారంలోకి దూకినై. కళ్ళు 
మూసుకుని ధ్యానంలో వున్న గురుభల్లూ 
కుడి మీద చచ్చిన తోడేలూ, డాని మాంసం 


చందమామ 


తినేందుకు బతికివున్న నాలుగైదు తోడేళ్లూ 
ఒకేసారి వచ్చిపడినై. 

“హాం, వృశకేశ్వరీ!'" అంటూ గురుభల్లూ 
కుడు తోడేళ్ళ తాకిడికి కింద పడి లేచే 
లోపల, వెంటవున్న వాడి 
“ తోడేళ్ళు! తోడేళ్ళు!” అంటూ సారంగ 
మార్గం వెంట పడి, బిలం మధ్యకు వరిగెత్త 
సాగారు. 


శిష్యులు, 


గురుభల్లూకుడు గజగజ వణికిపోతూ 
లేచి నిలబడ్డాడు. అల్లంత దూరంలో 
పడివున్న. చచ్చిన తోడేలు మీదికి కొన్ని 
తోడేళ్ళు వచ్చిపడి ఆవురావురు మంటూ 
తింటున్న వి, వాటి మధ్యకుపోయి తానూ 
తినాలని చూసి సాధ్యంకాక యివతలికి 
వచ్చిన బక్క తోడే లొకటి కోరలుచాచి 


గుర్రుమంటూ గురుభల్లూకుడి మీదికి 
దూకేందుకు సిద్ద పడుతున్నది. అది చూసిన 
భల్లూకుడు తన చేతిలోని శూలాన్ని పైకెత్తి, 
దానికి గురిచేసి, “వృకేశ్వరీ ప్రధాన 
భక్తుశ్ణో తినాలని చూస్తున్నావా?" ఆంటూ 
దాన్ని అదిలించి, ఒక్టొక్క అడుగే వెనక్కు 
వేన్తూపోయి, సొరంగ మార్గానపడి పరిగెత్త 
సాగాడు. 

ద్వారం దిగువ యివతల మిగిలిన 
తోడేళ్ళను దూరంగా అదిలించి కొడుతూ 
నిలబడివున్న ఖడ్డజీవదత్తులకు లోపల ఏం 
జరుగుతున్నదో ఆర్థం కాలేదు. గురుభల్లూ 
కుళ్ణు ఏదైనా తోడేలు మీదపడి పట్టుకుని 
గాంతు కొరికి చంపిందో లేదో వాళ్ళకు 
తెలియలేదు. 


“'ఖడ్గా, ఐక మనం యిక్కడ నిలబడి 
లాభం లేదు. గురుభల్లూకుడు బతికి 
వున్నాడో చచ్చాడో తెలియటం లేదుగాని, 
సొరంగంలో ప్రవేశించిన తోడేళ్ళు మాత్రం 
ఆ దుర్మార్గు లందర్నీ హడల గొట్టినై. 
బిలంలో చెలరేగిన కల్లోలపు ధ్వనులు నీకు 
వినబడు తున్నవిగదా ?” అన్నాడు జీవ 
దత్తుడు. 

“వినబడక పోవటం ఏం? ఆ పిరికి 
వెధవలంతా బిలం వదిలి యీ సరికే 
అరణ్యం కేసి పరిగెత్తుతున్నారని నా అను 
మానం. గురుభల్లూకుణ్ణి మాత్రం (ప్రాణా 
లతో వదలకూడదు,” అన్నాడు ఖడ్గవర్మ. 

“అయితే యిక్కడ కాలయాపన 
ఎందుకు? అందరం యీ సొరంగ ద్వారం 
కుండా బిలంలోకి జొరబడదాం. సమర 
బాహుణ్జ, అతడి అనుచరుణ్ణీ కేకవేసి, 
యిక్కడికి రమ్మను," అన్నాడు జీవదత్తుడు. 

ఖత్గవర్మ పిలవగానే, సమరబాహూ, 
ఆతడి అనుచరుడూ తోడేళ్ళ బండ మీది 
నుంచి దిగి వాళ్ళ దగ్గిరకు వచ్చారు. 


జీవదత్తుడు వాళ్ళతో, “ సమరబాహూ | 
మనం యీ పైనున్న ద్వారంకుండా 
బిలంలో (ప్రవేశించ బోతున్నాం,"' అన్నాడు, 

సమరబాహు చుట్టూ ఓ మారు కలయ 
చూసి, భయం భయంగా, “మనం కొద్ది 
మందిమి బిలంలోవున్న అంతమంది శతు 
వుల్ని జయించ గలమా ? ఇటునుంచి పారి 
పోయి అరణ్యం చేరేందుకు మరెక్కడైనా 
మార్గం వున్నదేమో చూస్తే బావుంటుంది," 
అన్నాడు. 

“ఇది తోడేళ్ళ బండ! బయటకు చేర 
టానికి బిలంలో నుంచి మాత్రమే దారి 
వున్నది!” అంటూ జీవదత్తుడు ఎగిరి 
సొరంగ ద్వారం మీది కెక్కాడు. అతడి 
వెనగ్గా ఖడ్గవర్మ కూడా అక్కడికి చేరాడు, 

ఇంకా తెగని సంశయంతో ఏమి చేయ 


టమా అని ఆలోచిస్తూ కింద నిలబడి వున్న 
సమరబాహుబ్లే, అతడి అనుచరుళ్ణే మీద 
పడి తినేందుకు, అక్కడ యింకా మిగిలి 
వున్న తోడేళ్ళు ఒక టొకటిగా వాళ్ళ దగ్గి 
(ఇంకావుంది) 


రకు రాసాగినై, 


(గుడుళల్లూకుడు సారంగ మార్గం వైన వున్న ద్వారం దగ్గరకు వచ్చాడు. ఖడ్గ 
జీవదత్తులు చచ్చిన శోడేలును ద్వారంలోకి విసిరివేశారు. అది చూసిన తోడేళ్ళు కొన్ని 
సౌరంగంలోకి దూకినై. వాటి వెనగ్గా అద్గ జీపదత్తులు ద్వారం వైకి ఎక్కారు. కంద నిల 


ఐత వున్న నమరబాహః 


'బిలదుర్గంలో నుంచి శాక, పారిపోయేం 
దుకు మరేదైనా మార్గం వున్నదా అని 
చుట్టూ కలయచూన్తున్న సమరబాహుజ్జి, 
అతడి అనుచరుడు పెద్దగా గొంతెత్తి కేళ 
పెట్టి, “దొరా, తోడేళ్ళు మన మిదికివచ్చి 
పడుతున్నై, చచ్చాం!” అంటూ ఎగిరి 
గంతేశాడు. 

సమరబాహు మీదికి వస్తున్న తోడేళ్ళను 
చూస్తూనే జీవదత్తుడు సోరంగ ద్వారం 


+ ఆతడి అనుచదుబ్చే తోడేళ్ళు చుట్టుముట్టసాగినై. తరవాత] 


నుంచి కిందికి దూకి, చేతిలోవున్న దండంతో 
వాటిని ఎడా పెడా గట్టిగా కొట్టి, "సమర 
బాహూ, ఏదిఏమైనా మనం బిలదుర్లంలో 
జొరబడి, శత్రువులను హడలకొట్టి బయట 
పడాలే తప్ప, ఇటునుంచి పారిపోయేందుకు 
దారిలేదు. చవ్వున మీ ఇద్దరూ ద్వారం 
మీదికి ఎక్కిపాండి,” అని హెచ్చరించాడు. 

ఈ లోపల ఖడ్గవర్మ ద్వారం వెనక 
నుంచి ముందుకు వంగి రెండు చేతులూ 


“చందమామ? 


కిందికి చాచి, " సమరబాహూ! చందూ [ 


త్వరగావచ్చి నా చేతులు ఆధారంగా పట్టు 
కుని ద్వారం మీదికి చేరండి,” అని కేక 
పెట్టాడు. 

సమరబాహూ, ఆతడి అనుచరుడైన 
చందూ వెంటనే పరిగెత్తి, ఖడ్గవర్మ చెప్పిన 
విధంగా ఆతడి చేతులు పట్టుకోగానే, ఖడ్గ 
వర్మ వాళ్ళిద్దర్నీ ద్వారం మీదికి లాగాడు, 
కిందవున్న జీవదత్తుడు దండంతో చుట్టు 
ముట్టుతున్న తోడేళ్ళను గట్టిగా ఆదిలించి, 
ఎగిరి సారంగ ద్వారం చేరుకున్నాడు. 

ఇప్పుడు నలుగురూ తామున్న ఫౌరంగం 
లోకి పరీక్షగా చూశారు. గుడ్డి వెలుగులో 
సౌరంగాన ఒక పక్కన పడివున్న చచ్చిన 


10 


తోడేలు వాళ్ళ కంట బడింది. డాన్ని 
అక్కడికి విసిరివేసిన వాడు, ఖడ్గవర్మ. 

“జీవా! ఒక రకంగా మన ఎత్తుపారినన్లే. 
ఈ చచ్చిన తోడేలును పీక్కుతినేందుకు 
నాలుగైదు తోడేళ్ళు సారంగాన్ని చేరినది 
గదా? ఆనీ, ఆ భల్లూకుడూ, వాడి ముఠా 
ఆంకా ఏమైనట్టు? ఇంకా బిలదుర్గంలోనే 
వృున్నారంటావా, లేక అరణ్యలోకి పారి 
పోయారా?" అన్నాడు ఖడవర్మ, 

జీవదత్తుడు వెంటనే ఏమీ జవాబు చెప్ప 
కుండా కొంచెంసేపు బిలంలో నుంచి 
వివైనా ధ్వనులు వస్తున్న వేమో అని (శ్రద్ధగా 
విని, “అడ్డా బిలంలో ఎక్కడో కొంత 
గందరగోళం జరుగుతున్నట్టు, అస్పష్టంగా 
నాకు ధ్వనులు వినబడుతున్నవి. నీ కేమీ 
వినబడటం లేదా? అందరూ ఒకటి రెండు 
క్షణాలు. నిళ్ళబ్దంగా వుండి, జాగ్రత్తగా 
వినిచూడండి,'' అన్నాడు. 

రెండు మూడు క్షణాల కాలం నిళ్ళ 
బ్రంగా గడిచింది. అందరికన్న ముందుగా 


చందూ, "" అయ్యా, బిలంలో ఎక్కడో 
తోడేళ్ళు అరుస్తున్న ధ్వనులు నాకు వినబడు 
శతున్నవి! ” అన్నాడు. 


సమరబాహు కళ్ళింతచేసి, తలపంకిస్తూ, 
“నాకు తోడేళ్ళ అరుపులే కాదు, గురు 
'భల్లూకుడు తన శిమ్యలకు చేస్తున్న హెచ్చ 
రికలు కూడా వినబడుతున్నవి, మనం 


చందమామ 


యిక్కడ అక్టైకాలం. వుండటం (ప్రమాద 
కరం,” అన్నాడు. 

జీవదత్తుడు యీ మాటలకు నవ్వి, 
“ఎవరి. భయానికి తగినట్టుగా వాళ్ళకు 
ఆ ధ్వనులు వినబడుతున్నవి! సమర 
బాహూ, నికు వచ్చిన (ప్రాణభయం ఏమీ 
లేదు, మా వెంటరా. బిలంలో ఎదురైన 
'భల్లూకుడి ముఠాను చిందరవందర చేసి 
నిన్ను సురక్షితంగా బయిటికి తీనుకు 
పోతాం,” అన్నాడు, 

"ఏదో సామాజ్యాన్ని స్థాపించాలను 
కుంటున్న వాడికి ప్రాణాల మీద యింత 
తీపి పనికిరాదు, ” అన్నాడు ఖడ్గవర్మ. 

'సమరబాహు తెగింపు వచ్చినవాడిలా 
చేతిలోని ఈణెను పైకెత్తి రుళిపిస్తూ, 
“ ప్రాణాలు పోగొట్టుకుంటే యింక రాజ్యా 
లను జయించి, స్మామాజ్యం స్థాపించే 
దేమిటి? అందుకేనా కోర్కె నెరచేరేవరకూ 
నేను చావదలుచుకో లేదు! అన్నాడు. 

సమరబాహు మాటలకు ఖర్గవర్మకు 
పెద్దగా నవ్వాలనివించింది. కాని, జీవ 
దత్తుడు కోపంగా చూడటంతో మందహాసం 
చేసి పూరుకున్నాడు, జీవదత్తుడు సారంగ 
మార్గాన ముందు బయలుదేరుతూ, “నమర 
బాహూ! నా చేతిలోని మంత్రదండం, 
భర్గవర్మ కతి నిన్ను మా మిత్రుడైన న్వర్దా 
చారి దగ్గిరకు చేర్చుకాయి. అట్లని అవసరం 


చందమామ 


అయితే, ఆత్మరక్షణకు నీచేతిలోని 
ఈబెను ఉపయోగించటం మరిచేవు 
సుమా!" అని హెచ్చరించాడు. 

ఆ తరవాత నలుగురూ సారంగ మార్గాన 
నిశ్శబ్ధంగా ముందుకు నడవసాగారు. 
ముందుకుపోతున్న కొందికీ వాళ్ళకు తోడేళ్ల 
అరుపులూ, మనుషుల కేకలూ మరింత 
స్పష్టంగా వినబడసాగాయి. నాలుగైదు 
తోడేళ్ళు బిలంలో (ప్రవేశించి, ఆంత మంది 
ఎలుగ్గొడ్డు ముశావాళ్ళను ఆదరగొట్టటం 
ఖర్గజీవదత్తులకు చాలా ఆశ్చర్యాన్ని 
కలిగించింది. 

కొద్దిఫేపటికల్లా వాళ్ళు సారంగమార్గంలో 
నుంచి బిలంలో ఎలుగ్గొడ్డు మనుమలు 


11 


నివసించే ప్రాంతాలను చేరారు. వృకేశ్వరీ 
దేవి కాయ్యవిగ్రహం ఉండే గదిలో గురు 
భల్లూకుడు వుండవచ్చన్న అనుమానం 
జీవదత్తుడికి కలిగింది, 


ఖడ్గా, అంతా 
ఆరణ్య లోక ఫారిపోలేదని తెలుస్తూనే 
వుంది. వాళ్ళు పారిపోయి వుంకే తోడేళ్ళు 


యిక్కడ అరుస్తూ వుండవు గదా? మనం 


ఎలుగ్గొడ్డు ముఠా 


వాళ్ళ కంటబడకుండా విలదుర్గం నుంచి 
బయటవడటం సాధ్యంకాదను కుంటాను,' 
అన్నాడు జీపదత్తుడు, 

జీవదత్తుడు మాట ముగించేలోపలే ఒక 
ప్రాణలీతితో 


ఎలుగ్గొడ్డు' వాడు కేకలు 


పెడుతూ. వాళ్ళు 


వైపుకు వరిగెత్తు 


12 


ల 
'పేంటూ వచ్చాడు. వాడి వెనగ్గా తోడేలొకటి 
కోరలు చాచి, అరుస్తూవస్తున్నది. ఖడ్గవర్మ 
చప్పున ముందుకొక ఆడుగువేసి, కత్తితో 
తోడేలును ఒక్క పోటు పొడిచాడు. కత్తి 
దెబ్బ తిన్న తోడేలు కర్ణకతోరంగా ఒకసారి 
అరిచి, వెనుదిరిగి, కిందపడుతూ లేస్తూ, 
పారిపోయింది. 

తోడేలు నుంచి ప్రాణం కాపాడుకునే 
డ్రయత్నంలో పరిగెత్తుకొచ్చిన ఎలుగ్గొడ్డు 
మనిషి, ఎదురుగా ఖడ్గజీవదత్తులు నిలబడి 
వుండటం చూసి, భయంతో నిలువెల్లా 
కంపించిపోసాగాడు. జీవదత్తుడు ఆతన 
సమీపించి, చిన్న గౌంతుతో, “ఒరే గురు 
భల్లూకుడి శమ్యడా! నువ్వు దేవుకిలాగా 
సమయానికిక్కడ ప్రత్యక్షమయావు! 
ఇదంతా మీ వృశేశ్వరీడేవి మహిమ అయి 
వుంటుంది! సరే, నువు మాత్రం పెద్దగా 
గొంతెత్తి మాట్టాడక, అడిగిందానికి జవాబు 


చెప్పు,” అన్నాడు. 

“ అబద్దాలు చెప్పావో రెండుగా నరికి, 
తోడేళ్ళకు వేస్తాను, జాగ్రత్త!” అంటూ 
ఇడ్లవర్మ కత్తి పైకెత్తి ఎలుగ్గొడ్డువాడి కంఠా 
నికి గురిచేశాడు. 

“ఇవ్వుడు చెప్పరా, బాబూ! మీ నాయకు 
డైన గురుభల్లూకు డెక్కడున్నాడు? 
మి ముళావాళ్ళంతా యింకా యీ బిలం 
లోనే వున్నారా లేక దిలం వదిలి ఆరణ్యుం 


చందమామ 


లోకి పారిపోయారా?” అని అడిగాడు 
జీవదత్తుడు. 

“జరల్లారా,. మా వాళ్ళెవరూ బిలం 
వదిలి బయిటికి పారిపోలేదు. తోడేళ్ళకు 
భయపడి యీ (ప్రాంతాలవున్న కొట్టాల్లో 
గదుల్లో అందరూ దాక్కున్నట్టున్నది. 
గురుభల్లూకుడు, వృకేశ్వరీదేవి వున్న గదిలో 
ప్రార్థన చేసుకుంటున్నాడు,” అన్నాడు 
ఎలుగ్గొడ్డువాడు. 

“ మనుమల్ని పట్టుకుని బానినల్ని చేసి, 
వెట్టిలాకిరీ చేయించుకునే మహావీరులు, 
గదా, మీరు! తోడేళ్ళకు అంతగా భయపడి 
పోతున్నారేం? ” అన్నాడు ఖడ్గవర్మ. 

“మనుషులే ముంది, దొరా! వాళ్ళకన్న 
కొంచెం బలవంతులకు యిశ్టై లొంగి 


పోతారు. తోడేళ్ళలా కాదే; (క్రూర మృగా 
లాయి!” అన్నాడు ఎలుగ్గొడ్డు వాడు. 

వాడి మాటలకు జీవదత్తుడు నవ్వి, 
పెరికి వేదాంత్సమైనా బహు పనండుగా 
చెప్పావ్‌రా! గురుభల్లూకుడు వృకేశ్వరీ 
కొయ్య విగ్రహం వున్న గదిలోవున్న మాట 
నిజమేగదా? అబద్ధం అయిందో నీకు చావు 
తప్పదు.” అన్నాడు. 

"' అందులో అబద్ధ మేమీలేదు, దొరా! 
కావాలంటే మీరు హాయి చూడొచ్చు," 
అన్నాడు ఎలుగ్గొడ్డువాడు. 

చ ఆందులోవున్న' నిజం ఎంతో యిప్పుడే 
తేలిపోతుంది. నువ్వు ముందుండి అక్కడికి 
'చారితియ్యి. మోనం చేయాలని చూశావా, 
చిత్రవధ చేస్తాం!" అన్నాడు జీవదత్తుడు. 


భల్లూకుడి శిష్యుడు ఖర్గజీవదత్తుల్ని 
వెంటబెట్టుకుని కొంతదూరం నడిచి, 
ఎదురుగావున్న ఒక గది కేసి చేయి 
చూపుతూ, "దొరా, ఆదే, వృకేశ్వరీదేవి 
మందిరం. గురుభల్లూకుడు లోపల 
వున్నాడు, చూడండి!” అన్నాడు. 

'ఇడ్గవర్మ నిళ్ళజ్ణంగా పోయి గది తలుపు 
మీడ చేయివేసి దాన్ని మెల్లిగా నెట్టి 
చూశాడు. తలుపుకు లోవల గడి చేసివుండక 
పోవటంతో. ఆది కొద్దిగా తెరుచుకున్నది. 
లోపల వృళేశ్వరీ విగ్రహానికి నాలుగైదడు 
గుల, దూరంలో గురుభల్లూకుడు సాష్టాంగ 
వడి, కంపిత న్వరంతో ఏదో గొణుక్కుం 
టున్నాడు. 


14 


'ఖద్ధవర్మ సౌంజ్ఞచేసి, జీవదత్తుణ్లి దగ్గి 
రకు పిలిచి, గురుభలూకుస్ణ అతడికి 
చూపించి, తిరిగి ఎప్పటిలా తలువు చేరవేసి, 
జీవదత్తుణ్ణి కొంచెం దూరంగా తీనుకు 
సోయి, “జీవా, ఏమిటి నీ ఆలోచన? గురు 
భల్లూకుజ్ణి యిక్కడే కత్తికి ఎర చేద్దా 
మంటావా?” అని ఆడిగాడు. 

జీవదత్తుడు ఒకటి రెండు క్షణాలు ఆలో 
చిస్తూ పూరుకుని, తరవాత ఏదో మంచి 
ఆలోచన వచ్చినవాడిలా తలపంకిస్తూ, 
"అడ్గా ఈ గురుభలూకుణ్ణు చంపి మనం 
కొత్తగా సాధించబోయే డేమీలేదు. వీడితో 
పాటు వీడి శమ్యల్నీ కొందర్ని చంపి, 
అనవసర ర క్రపాతం కలిగించటం ఎందుకు? 
వాడు విగ్రహం ముందు సాష్టాంగపడి 
వున్నాడు గనక, నువ్వు నిశ్శబ్ధంగా విగ్రహం 
వెనక్కు పోయి, వృకేశ్యరీదేవే మాట్టాడు 
తున్నట్టు. నటించి, గురుభల్లూకుజ్ణే, వాడి 
శిమ్యల్నీ, యీ బిలదుర్గం వదిలి పారి 
పొమ్మని హెచ్చరిక చెయ్యి,” అన్నాడు. 

ఊరికే అలా పారి పొమ్మంటే వాడు 
పొరిపోతాడా? “ అని ఖడ్గవర్మ కొంచెంసేపు 
వూరుకుని, "నువ్వు చెప్పమన్న దానికి 
కాస్త కలిపి చెబుతాను. ఒక వేళ వాడు 
ఆ మాట్టాడేది వృశకేశ్వరీదేవి కాదని 
గ్రహించి, నా మీదికి వచ్చాడో - కత్తితో 
రెండుగా నరుకుకాను,'' అన్నాడు, 


చందమామ 


“ఏదో ఒకటి తొందరగా కానియ్యి. 
వాడి సాష్టాంగ భక్తి ముగిని, లేచి కూర్చు 
న్నాడో, మన ఉపాయం ఏమీ పారదు," 
అన్నాడు. జీవదత్తుడు. 

ఖెడ్డవర్మ పిల్లీలాగా గదిలో ప్రవేశించి, 
వృకేశ్వరీ విగ్రహం వెనకకూర్చుని, పెద్ద 
గొంతుతో '"గురుభల్లూకా, నీ భక్తికి 
మెచ్చాను. దైవద్రోహులు ప్రవేశించటంతో, 
ఈ బిలదుర్గం ఆపవిత్రమై పోయింది. నేను 
ఇప్పుడే 'యిక్కడ అంతర్జానమై, యిక్కడికి 
తూర్పు. వైపున ఆరణ్యంలోని కాలను 
గట్టున వున్న జమ్మిచెట్టు కింద (ప్రత్యక్షం 
శాబోతున్నాను, నువ్వు శిష్యగణంతో 
అ కొలనులో శచివై వచ్చి, నన్నుపూజించు!” 
అన్నాడు, 


ఆ మాటలు “వింటూనే గురుభల్లూకుడు 
అదిరిపడి లేచి నిలబడ్డాడు. వాడు విగ్రహం 
కేసి ఎంతో భక్తి వుట్టివడేలా ఒకటి రెండు 
క్షణాలు చూసి, చేతులు జోడించి, 
= అమ్మా!” అంటూ ఏమో చెప్పబోయేం 
తలో, ఖడ్గవర్మ గట్టిగా కనురుతూ, “ఒరే, 
మాట్టాడకు! తిరిగి చూడకుండా, నీ శిష్య 
గణంతో ఆరణ్యంలోని కొలను గట్టుకురా!"” 
అన్నాడు. 

గురుభల్లూకుడు చెంపలు వేనుకుని, 
విగ్రహానికి మోకరిల్లి దళ్జుం పెట్టి, లేచి 
గది నుంచి బయిటికి వచ్చాడు. వాడు బయి 
టికి. వచ్చేంతలో జీవదత్తుడూ, ఆతడి 
వెంట వున్న వాళ్ళూ, దూరంగా పోయి 
గోడ అవతల దాక్కున్నారు. 


గురుభల్లూకుడికి వృకేశ్వరీదేవి 
స్వయంగా తనతో మాట్టాడిందన్న (భ్రమలో 
ఎక్కడ లేని ధైర్యం కలిగింది. వాడు 
వంచ శూలాన్ని పైకెత్తి, "ఒరే, వృకే 
శ్వరీ భత్తుల్లారా! ఆంతా వెంటనే బయలు 
దేరి ఆరణ్యంలోని కొలను దగ్గరకు చేరండి! 
దేవి ఆజ్ఞ అయింది!” అంటూ ఐల 
డుర్గంలో కేకలు పెడుతూ తిరగసాగాడు. 

ఒక పౌవు గంట గడిచీ గడవక ముందే, 
తోడేళ్ళకు భయవడి అక్కడా యిక్కడా 
దాక్కున్న వాడి శిష్యులందరూ జట్లు 
జట్లుగా బిలంలో నుంచి బయిటికి వెళ్ళారు. 
తోడేళ్ళు మాతం యింకా బిలంలోని 
ఏ మారు మూలల్లోనో తిరుగుతూ అరుస్తూ 
పున్నవి. 

గురుభల్లూకుడు కూడా విలంలో నుంచి 
8 వచ్చి తన శస్యులకు వృశేశ్వరీ 
ఆజ్ఞ ఏమిటో మరొకసారి. చెప్పి, వాళ్ళతో 
పాటు అరణ్యం కేసి బయలుదేరాడు. 
కాని, వాడికి కొంత దూరం వెళ్ళిం తర 
వాత, వృశేశ్వరి యింకా విలంలోని తన 


బయ 


మందిరంలో వున్నదో లేక మాయమై 
పోయిందో చూడాలనిపించింది. వాడికి 
ఆ కణంలో పట్టిన మూఢభ క్రిలో, విలంలో 
తన శత్రువులైన ఖడ్గ జీవదత్తులూ, సమర 
బాహూ వుండవచ్చన్న ఆలోచనే 
కలగలేదు. 
గురుభల్లూకుడు విలాన్ని సమీపిస్తున్న 
సమయంలో, ఖడ్ల జీవదత్తులు లోపల 
వున్న తోడేళ్ళను వెతికి, కొట్టి బయిటికి 
తరిమేస్తున్నారు. వాళ్ళ చేతుల్లో ఎదురు 
తిరిగిన ఒక తోడేలు మాత్రమే చచ్చింది. 
మిగతా తోడేళ్ళు బిలంలో 
బయిటికి పారిపోసాగినై. వాటికి సమ 
యానికి బిలం పైన గురుభల్లూకుడు కని 
పించాడు. వెంటనే ఆవి పెద్దగా మొరు 
గుతూ ఆతడి కేసి పరిగెత్తినై. 
గురుభల్లూకుడు ఆ తోడేళ్ళను చూసి 
నిలువెల్లా కంవంచిపోయి, వెనక్కు తిరిగి 
తన శమ్యల కేసి పరిగెత్తుతూ, "' వృళేశ్వరీ 
రక్షించు 1” అంటూ అరవసాగాడు. 
(ఇంకావుంది) 


16 


గిలడుర్లంలో (ప్రవేశించిన కోడేళ్ళను చూసి, 
భయళంపితులై పోయారు. ఖడ్గజీవదేత్తులు. బిలంలోకి పోయి, 
పంచినట్టుగా, గురుభల్లూకుబ్ది అరణ్యంలోకి పొమ్మన్నారు. వాడు ఆరః 
అనమయంలో ఆకలిగొన్న శోడేళ్ళు అతడి నెంటఐ! 


దేరాడు. 


గురుభల్లూకుడి చావు కేకలూ, తోడేళ్ళ 
అరుపులూ విన్న ఖడ్గ జీవదత్తులూ, వాళ్ళ 
వెంట వున్న నమరబాహూ, చందూలు త్వర 
త్వరగా బిలం పైకి వచ్చారు. వాళ్ళకు 
అరణ్యం కేసి పారిపోతున్న ఎలుగ్గొడ్డు 
ముశావాళ్ళూ. వాళ్ళకు కొంచె. వెనకగా 
పరిగెత్తుతున్న గురుభీల్లూకుడూ, వాళ్లు 
పట్టుకునేందుకు వెంట తగిలిన తోడళ్ళూ 


ద అనుచరులందరూ. 
బృకేశ్వరీదేవి అజ్ఞా 


గురుభల్లూ! 


అడ్లవర్మ ఆ దృశ్యం చూస్తూనే 
ఆశ్చర్యపోయి, “నాలుగు తోడేళ్ళను 
ఎదుక్కోని చంపలేక ఆంత మంది వృశే 


ఆ గురుభల్లూకుడికి మ్యాతం (ప్రాణాంత 
వాటు 
తోడేళ్ళు కండకు కండ చీల్చి చంపటం 


కంగా వున్నట్టు కనబడుతున్నది! 


“చందమామ! 


చూస్తూ మనం యిక్కడ నిలబడటం 
అన్యాయం. నువ్వు గురిచూసి బాణాలు 
కొట్టి, ఆ తోడేళ్ళను చంపటమో, లేళ బెదిరి 
పారిపోయేలా చేయటమో చెయ్యి,” అన్నాడు 
జీవదత్తుడు, 

బాణం ఎక్కుపెట్టి, అన్నిటి 
వెనక వున్న తోడేలుకు గురి 
కొట్టాడు. బాణం రివ్వుమంటూ పోయి 
డొక్కలో బలంగా తగలగానే తోడేలు పెద్దగా 
అముస్తూ, గాలిలోకి ఎగిరి దభీమంటూ కింద 
పడి, గిలగిలా తన్నుకో సాగింది. ఆది 
చూసిన మిగళా తోడేళ్ళలో ఒకటి చప్పున 
వెనుదిరిగి వచ్చి, తోడేలు మీదపడి, పీక్కు 
తినటం (ప్రారంభించింది. 


10 


జోయేంతలో సమరవాహు 
తలాడిస్తూ, “అయ్యా, 


చంపటం ఎందుకు? ఆ గురుభల్లూకుళ్లే, 


వాడి ముశావాళ్ళనూ అవి గొంతులు కొ 
చంపితే ఆందరి పీడావదిలి పోతుంది గదా,' 


అన్నాడు, 

“ నమరబాహూ! ఈ భల్లూకుడూ, వాడి 
ముకా చచ్చినంత మాశ్రానే అందరి పీడా 
విరగడయితే, యిక లేనిదేమిటి? ఒక మహా 
శార్యం నిర్వహించేందుకు వింధ్యపర్వ 
శాల కేసి బయలుదేరిన మేము, 
పొడుగునా యిలాంటి పీడల్ని చూస్తూనే 
వస్తున్నాం,” అని, జీవదత్తుడు ఖడ్గవర్మతో, 
“యిక్కడ నిలబడి లాభంలేదు. గురు 
భల్లూకుళ్ణు తోడేళ్ళనుంచి కాపాడి ఆరణ్యం 
లోని కాలను కేసి పరిగెత్తిన వాడి శష్యగణా 


దారి 


నికి, వాడికి యింత ధర్మబోధ చేసి మన 
దారిన మనం పోదాం!” అంటూ భల్లూకుడి 
కేసి పరిగెత్త సాగాడు. తతిమ్మా వాళ్ళందరూ 
అతల్టు అనుసరించారు. 

జీవదత్తుడు సమీపంలోకి రావటం 
చూస్తూనే తోడేళ్ళు మూడూ కసిగా కోరలు 
చాచి, పెద్దగా ఓసారి ఆరిచి, ఆరఖ్యం కేస 
పరిగెత్తినై. పారిపోతున్న గురుభల్లూకుల్లు, 
జీవదత్తుడు గట్టిగా కేకేసి, "ఒరే 
భల్లూకం బాబూ! కందూ మీదూ చూసుకో 


చందమామ 


Wa 
కుండా ఆలా పరిగెత్తి కాళ్ళూ. చేక 


విరగ్గొట్టుకునేవు; నీ కొచ్చి, 
'మేంలేదు, ఆగు!” అన్నాడు. 

గురుభల్లూకుడు ఆ హెచ్చరిక వింటూనే 
ఆగి, వెనక్కు తిరిగి చూశాడు, వాడికి 
శత్రువుల నుంచి పారిపోలేసనీ, శరణువేడితే 
(ప్రాణరక్షణ జరగవచ్చని. ఆశ కలిగింది. 


'జీవదత్తుడూ, ఆతడి అనుచరులూ దగ్గికకు 


కాగానే వాడు రెండు చేతులూ జోడించి 
నమస్కరిస్తూ, “అయ్యా, న 
కండి, చేసిన పాపాలకు ఎలాంటి (ప్రాయ 
శ్చిత్తం చేసుకోమన్నా చేసుకుంటాను,” 


న్న చంప 


అన్నాడు. 

౫ ప్రాయశ్చిత్రంతో నీ పాపాలు 
ఆయిపోతవో లేదో నాకు తెలియదుగాని, 
లోగడ నీ చేతుల్లో చచ్చిన వాళ్ళెవరూ 
తిరిగి బతికిరారు గదా? ఇంతకూ నువ్వు 
యీ అరణ్యంలో ఏ వ్యవసాయమో 
చేసుకుని జీవించక యీ తోడేళ్ళ పెంపకం, 
వృకేశ్వరీ ఉపాసనలూ ఎందుకు (ప్రారం 
భించావు?"' అని అడిగాడు జీవదత్తుడు. 
నలుగురి మీదా అధికారం చెలా 
యిస్తూ నుఖంగా బతకాలంటే యింతకన్న 
మంచి మార్గం. నాకేమీ కనిపించలేదు, 
దారా, మీరిక్కడికి వచ్చేవరకూ నాకు 
ఆంతా హాయిగానే జరిగిపోయింది. ఆ తర 
వాత వృకేశ్వరీదేని ఎందువల్లనో నన్ను 


పరిహారం 


మామ 


చూవు చూసింది, 
కల్లాకుడు నిరుత్సాహంగా. 

“మరైతే నువ్విప్పుడు వం చేయ ఖో 
తున్నాక్‌? నీ నిన్ను 
తోడేళ్ళకు వదిలి ఆరఘ్యుంలోకి పారిపోయి 
నట్టుందే!' 

“దొరా నా శిమ్యులెవరూ నన్నొదిలి పారి 
పోలేదు. 
దగ్గిర వెలవనున్న వృకేశ్వరీదేవిని పూజిం 
చేందుకు వెళ్ళారు. ఆ దేవి యింతకు 
ముండే జిలదుర్గంలో నుంచి అంతర్థానమై 

అన్నాడు గురుభల్లూకుడు. 
అక్కడికే 
నీకు ఎలాంటి శిక్ష యివ్వమంటుందో అడిగి 


అన్నాడు గురు 


శమ్యగణమంతా 


అన్నాడు ఖడ్గవర్మ. 


వాళ్ళు ఆరణ్యుంలోని కొలను 


పోయింది," 


'దాం పద. ఆ దేవి 


చూస్తాను,” అంటూ జీవదత్తుడు ముందుకు 
కదిలాడు, 

అందరూ కలిసి కొంతదూరం నడిచి 
అరణ్యాన్ని సమీవించ బోయేంతలో చెట్ల 
చాటు నుంచి కొందరు ఎలుగ్గొడ్డు ముఠా 
వాళ్ళు కేకలు పెడుతూ వాళ్ళకేసి పరిగెత్తుకు 
రాసాగారు. వాళ్ళల్లో ముందు వన్న 
వాళ్ళు, తమ గురువుతోపాటు వున్న ఖడ్గ 
జీవదత్తుల్ని చూస్తూనే భయ కంపితులై 
సోయి, పారిపోటోయేంతలో గురుభల్లూకుడు 
వాళ్ళను కేకవేస్సి "' మనకొచ్చిన (ప్రాణ 
భయం ఏమీలేదు. వృకేశ్వరీ కృప వల్ల 
యో దొరలు మనకెలాంటి హానీ చెయ్య 
మని అభయం. యిచ్చారు," అన్నాడు, 


12 


తమ గురువు అలా చెప్పగానే పారిపోయి || 
వన్తున్న ఎలాగ్గొడ్డు వాళ్ళలో నలుగురు 
ఇడ్గజీవదత్తులున్న చోటుకు వచ్చి, తమ 
గురువువైన భల్లూకుడితో, “ గురుభల్లూకా! 
ఆరణ్యుంలోని కొలను దగ్గిర ఆయిదారుగురు 
ఒంటెల వాళ్ళున్నారు. వాళ్ళ నాయకుడైన 
స్వర్ణాచారి అనే వాడు మనవాళ్ళలో ఇద్దర్ని 
చంపి, ఐదుగుర్ని చుట్టుముట్టి పట్టు 
కున్నాడు. మేం వాళ్ళకు దొరక్కుండా, 
యీ దుర్వార్త మీకు చెప్పేందుకు పారి 
పోయి వచ్చాం,” అని చెప్పారు. 

స్వర్ణాచారి పేరు. వింటూనే ఖడ్గజీవ 
దత్తులూ, నమరబాహూ పాందిన ఆశ్చర్యం 
అంతా యింకా కాదు, ఎక్కడో కొండ మీద 
కోట కనే (ప్రయత్నాల్లో వున్న న్వర్ణాచారి 
నలుగురైదుగురు అనుచరుల్ని వంట బెట్టు 
కుని, ఇక్కడి కొలను ప్రాంతానికి ఎందు 
కొచ్చినట్టు? 

సమర బాహును శత్రువుల నుంచి 
రక్షించి. తీనుకు వస్తామని వాగ్దానం చేసి 
ఖడ్గజీవదత్తులు బయలుదేరి ఆరణ్యంలోకి 
వచ్చిన తరవాత, ఆక్కడ స్వర్ణాచారి 
వుంటున్న కొండ ప్రాంకాల పెద్ద గరదగోళం 
జరిగింది. ఆ (ప్రాంతా లన్నిటినీ వీరసింహు 
తనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆతడి రాజు 
ఛాసి నగరమైన వీరప్పురానికీ, స్వర్ణాచారి 
కోట కడుతున్న కొండృప్రాంశాలకూ మధ్య 


చందమామ 


వీరసింహుడు. 
ఆ అరణ్యంలో నివశిస్తున్న అన్ని రకాల 
అడవిజాతి మనుష్యుల మీదా తనదే ఆధి 
పత్యం అనుకుంటూండే వాడు. 
తవ్పుడూ వాళ్ళ మీద దాడులు చేసి, వాళ్ళ 
నుంచి కప్పంగా జంతుచర్మాలూ, వాళ్ళు 
తినే వెదురువియ్యం, కాయా కనవులూ 
వసూలు చేస్తూండే వాడు. 
పద్ధతుల ద్వారా తాను, ఆ ఆడవి జాతుల 
కన్నిటికీ ప్రభు వైనట్టు వాళ్ళకు గుర్తు 
చేస్తున్నానని ఆత్మతృప్తి పాందేవాడు. 

వీరసింహుడికి ఆ మధ్య చారుల ద్వారా 
ఆరణ్యంలోని కొండ (ప్రాంతాలకు ఒంటెలు 
వాహనాలుగా గల వాళ్ళు కొందరు వచ్చా 
రని తెలిసింది. తరవాత కొన్నాళ్ళకు 


ఎలుగుబంటి చర్మాలు ధరించే ముళా 


పెద్ద అరణ్యం వున్నది. 


అప్పు 


ఇలాంటి 


ఒకటి అరణ్యంలోని ఒక పెద్ద వీలాన్ని 
ఆక్రమించి, ఆ చుట్టువక్కల తిరిగే 


మనుషుల్ని. బానినః 
చాకిరీ చేయించు కుంటున్నారన్న వార్త 
అందింది, 


వీరసింహుతు మొదట్లో యీ ఒంట 


నిగా పట్టుకుని, వెట్టి 


వాళ్ళను గురించి, ఎలుగ్గొడ్డు ముఠాను 


గురించీ అంతగా పట్టించుకోలేదు. 
అరణ్యంలో ఆ రెండు ముళాలూ ఒకళ్ళ 
నొళళ్ళు హతంచేసు కుంటారనీ, అంతగా 


గెలిచిన వాళ్ళు బలవంతులైతే, వాళ్ళ 


చందమామ 


సంగతి అప్పుడు చూడవచ్చనీ పూరు. 
కున్నాడు. 

వారం రోజుల [క్రితం వీరసింహుడి జంతు 
(ప్రదర్శన శాలాధికారి పది మంది పైనికు 
లను వెంట బెట్టుకుని జంతుశాలకు కొత్త 
మృగాలను పట్టుకు వచ్చేందుకు అరణ్యా 
వాళు 


పెట్టి కొన్ని ఆడవి పక్షుల; 


నికి వచ్చాడు. 


పట్టుకుని మధ్యాహ్నం వేళ ఒక వాగు 
ఒడ్డున విశ్రాంతిగా కూర్చుని భోజనాలు 
చేస్తున్నారు. 


రాజుగారి మైనికుల్లో ఒకడు అందరికన్న 


ముందుగా భోజనం ముగించి ఎండ 
వేళప్పుడు చెట్లకొమ్మల్లో, వివైనా వింత 
13 


పక్షులు కనబడతచేమో అని చెట్ల కిందుగా 
నడుస్తూ, అరణ్యంలో కొంత దూరం 


పోయాడు, వాడికి హకాత్తుగా ఒక చోట 
చెట్లకు కట్టిపున్న 
కనిపించివై. 

ఆ సైనికుడు ఒంటెలను గురించి విన్నా 
డేగాని, ఎన్నడూ చూసి వున్నవాడు కాదు, 
ఆ జంతువు లెక్కడో ఎడారి (ప్రాంతాల 
వుంటవని. వాడను కున్నాడు. కాని, అవి 
వీరప్పర రాజ్యవు ఆరణ్యాల్లో కనబడే 
సరికి, వాడు ఆనందాశ్చర్యాలతో కిందు 
మీదైపోతూ వాగు దగ్గిరకు పరిగెత్తుకు వచ్చి, 
జంతు (ప్రదర్శన శాలాధికారితో ఆ శుభవార్త 
చెప్పాడు. 


వాలుగు ఒంటెలు 


14 


* ఒంటలా! వివీ? ఎక్కడ? మన 
ప్రదర్శనశాలలో లేనివి ఉష్ట్రమూ, ఉష్ట్ర 
పక్షి మాత్రమే. ఒక ఉష్ట్రమూ, ఉష్ట్రికా 
వుంకే మన రాజుగారి కెంత కీర్తి! రాజ్యాని 
కెంత పేరు!" 
పట్టలేక పడవడ వణకసాగాడు, 

ఆ మాటలకు ఒంటెలను చూసి వచ్చిన 


అంటూ ఉత్సాహం 


'వేయబడివున్నవి, ఆ మాట చెప్పాను, మీరు 
సరిగా విన్నట్టులేదు. 
'లెనరో వున్నట్టుంది,” అన్నాడు. 
“యజమాను 


వాటికి యజమాను 


లుంటే మనకేం? ఈ వీర 
పుర రాజ్యంలో వున్న (ప్రజలకూ, ఆరణ్యా 
లకూ, నీటికీ గాలికీ--ఒక్కమాటలో 
కాజ్యం పైన విస్తరించి వున్న ఆశాశాని 
క్కూడా యజమాని మన వీఢసింహ మహా 
'రాజులుంగారు. తెలిసిందా? మీలో ఇద్దరు 
ముగ్గురుపోయి ఆ ఒంటెలను యిక్కడికి 
తోలుకురండి. నులన్నావే , 
వాళ్ళు కనిపిస్తే, వాళ్ళను కూడా యిక్కడికి 
వచ్చి నా,దర్శనం చేనుకోమనండి,” 
అన్నాడు జంతుశాలాధికారి. 

సైనికులకు భయంగా వున్నా, తమ 
వైఆధికారి ఆజ్ఞ నిర్వహించక తప్పదు 
గనక నలుగురు బయలుదేరి ఒంపెలున్న 
చోటుకు వెళ్ళారు, ఒంటెలు ఎప్పటిలాగే 


వాటి యజమ 


చందమామ 


ర్‌ 


చెట్లకింద పచ్చిక మేస్తూ శనిపించినై. దగ్గిల్లో 
ఎక్కడా వాటి యజమానులున్న సూచనలు 
కనబడలేదు. సైనికులు ధైర్యంగాపోయి 
చెట్లకు కట్టివున్న వాటి కాళ్ళను ఊడదీయ 
'బోయారు. ఆ సమయంలో కొత్తమనుసుల్ని 
చూసి భయపడిన ఒక ఒంటె వికృతంగా 
సకిలించి, వెనక కాళ్ళతో చెట్లబోదెలను 
శన్నుతూ గడబిడ ప్రారంభించింది, దాన్ని 
చూసి తతిమ్మా ఒంటెలు కూడా గొడవ 
చేయసాగినై. 

ఉదయానే ఆరణ్యానికొచ్చి. బాగా ఎండ 
ఎక్కేవరకూ వేటాడి అలసిపోయిన సమర 
బాహు అనుచరులు నలుగురు ఆ దాపుల్లోనే 
వున్న ఒక సీటి కొలను దగ్గిర, చెట్ల నీడలో 
కూర్చుని విశ్రాంతి తీనుకుం టున్నారు. 


వాళ్ళకు ఒంటెలు చేస్తున్న గోల విన 
బడింది. ఏ సింహమో, పులో వచ్చి వాటి 


మీద సడివుంటుం దనుకుంటూ వాళ్ళు 
కత్తులు దూసి పరుగు పరుగున ఒంటెలున్న 
చోటుకు వచ్చారు. 

ఒంటెల తాళ్ళు విప్పుతున్న రాజ 
పైనికులు చెట్లవెనళ నుంచి వస్తున్న 
అడుగుల చప్పుడు విని తలలెత్తి చూశారు. 
వాళ్ళకు కత్తులు పైకెత్తి వేగంగా వస్తున్న 
నమరబాహు అనుచరులు కనిపించారు. 
వెంటనే సైనికులు కూడా కత్తులు దూసి, 
కొంచెం వెనక్కుపోయి నిలబడ్డారు. 


చందమామ 


సమరబాహు అనుచరుల్లో ఒకడు కోసంతో 
ఎవ్వరా మీరు? సైనిక 


పళ్ళుకొరుకుతూ, 
దుస్తులు వేనుకున్న దారి దౌంగల్లావున్నారు! 
బోటి 
అన్నాడు. 


ఒంటెలను అవహరించటం మీ 
అల్బులవల్ల ఆయేపనేనా? “ 

మేం దారిదొంగలం కాదు, వీరసింహ 
మహారాజుగారి సైనికులం, 
అపహరించుకు పోవటం లేదు; పుల్లరి కట్ట 


మీ ఒంటెలను 
ఉండా రాజుగారి అరఖ్యంలో మేపు 
తున్నందుకు వాటిని ఐందెలదొడ్డికి తోలుకు 
పోతున్నాం," అన్నాడొక తెలివైన సైనికుడు. 

“ఎవరా వీరసింహ మహారాజు? 
ఇక్కడ ఆధికారమంతా సమరబ'హు మహా 
కాజుగారిదే, తెలిసిందా? వారి ఒంటెలను 


15 


! 


'దొంగిలీంచటానికి వచ్చిన మిమ్మల్ని విచా 
రించి శక్షించుతాం. ఆయుధాలు కింద 
పడవేసి లొంగిపోండి!" అంటూ సమర 
బాహు అనుచరులు ముందుకురికారు. 

పారిపోయే అవకాశం. లేడని తేలును 
కున్న వీరసింహుడి సైనికులు వాళ్ళను 
ఎదిరించారు. అప్పుడు జరిగిన కత్తి 
యుద్దంలో అద్ధరు రాజుపైనికులు చచ్చారు, 
ఒకడు గాయపడ్డాడు, నాలుగో వాడు ఎలాగో 
సమరబాహు అనుచరులకు అందకుండా, 
శాలి సత్తువకొద్దీ పరిగెత్తి వాగు ఒడ్డున 
వున్న జంతు ప్రదర్శనశాలాధి కారిని చేరాడు. 

శరీరం మీదే అక్కడక్కడా. నెత్తురు 
మరకల్లో, ఆయాసవడుతూ తన దగ్గిరకు 
పరిగెత్తుకొన్తున్న సైనికుణ్ణి చూస్తూనే జంతు 
ద్రదర్శనశాలాధి కారి, “ఇది 
సందే! నెను చదివిన జంతుళాస్త్రంలో 
ఎక్కడా ఒంటెలు మాంసాహారులని లేదు. 
ఆశ్చర్యం! నీ వెంట వచ్చిన తతిమ్మా 
ముగ్గుర్నీ ఆవి చంపి తినేసినయ్యా? 
అని అడిగాడు, 


వింతగా 


"అయ్యా, ఒంటెలు కాదు, వాటి 
యజమానులు నన్నిలా గాయపరిచారు. 
నావెంట వచ్చిన ముగ్గురూ వాళ్ళ కత్తు 
లకు బలైపోయారు, హాళ్ళెవరోగాని కత్తి 
తిప్పటంలో ఆరితేరిన ఘటాల్లా వున్నారు.” 
అన్నాడు సైనికుడు, 

మన కన్న క త్రియుద్ధంలో మొనగాళ్ళు 
యీ లోకంలో వున్నారంకే నేను నమ్మను,” 
అంటూ జంతు ప్రదర్శనశాలాధికారి కత్తి 
దూసి నిలబడ్డాడు. అతడితోపాటు మిగతా 
సైనికులు కూడా నిలబడ్డారు. 

గాయపడి వచ్చిన 
పారిపోయి వచ్చిన దిక్కుకేసి 
చూసి, తమ కేసి వస్తున్న సమరబాహు 
సైనికులు కళ్ళబడగా నే, “అయ్యా, 
మీ అనుమానమేదో త్వరలోనే తిరిపోతుంది. 
అరుగో, వాళ్ళికే వస్తున్నారు!" అన్నాడు, 

జంతు ప్రదర్శనశాలాధికారి తన పక్కన 
వున్న సైనికులను హెచ్చరించి, కత్తి 
పైకెత్తి, సమరబాహు ఆనుచరులకేసి 
బయలుదేరాడు. (ఇంకావుంది) 


37 


[గురుభల్లూకుణ్ణి వెంటబెట్టుకుని, ఖడ్గజీవదత్తులు ఆరణ్యంలోని కొలను దగ్గరకు 
వెళ్ళారు. అక్కడ వారికి న్వర్ణాచారి కనిపించాడు. నమరబాహు లేని సమయంలో అతడి 
అనుచరులకూ, వీరపురంరాజు సైనికులకూ దొమ్మియుద్దం (ప్రారంభమైంది. రాజ 
సైనికులు కత్తులు దూసి, నమరబాహు అనుచరుల మీదికి బయలుదేరారు. తరవాత-_ ] 


వీరపుర రాజుగారి జంతు (ప్రదర్శనశాలాధి జంతు (ప్రదర్శన శాలాధికారి, సమర 
కారి వెంట యిప్పుడు ఏడుగురు సైనికులు బాహు అనుచరులకు కొద్ది దూరంలో ఆగి, 
మాత్రమే వున్నారు. వాళ్ళల్లో ఒకడు “ఒరే, మీ వాలకం చూస్తూంపే, మీరేదో 
సమరజాహు అఆనుచరులవల్ల గాయపడి బిడారు పర్తకుల్లా కనిపిస్తున్నారు. నెత్తి 
కుంటుతూ తతిమ్మావాళ్ళ వెనగ్గా వస్తు మీద పాగా చుట్టుకునే పద్దతదేనా? కత్తి 
న్నాడు. సమరబాహు అనుచరులు నలు ప్టే తీరుకూడా మీకు తెలిసినట్టులేదే! " 
గురూ రాజసైనికులు తమ కన్న కొంచెం అన్నాడు ఎంతో హుందాతనం కనబరుస్తూ. 
అధికంగా వున్నా, ధైర్యంచేసి వాళ్ళ మీద ఈ మాటలు సమరబాహు అనుచరులకు 
కలియబడేందుకు తయారయారు. అవమానకరంగా తోచి, చాలా కోపం 


(చందమామ ” 


* శెప్పించినై. వాళ్ళు నలుగురూ మీసాలు 
దువ్వి, ఒక్కసారిగా పెద్ద పెడబొబ్బ పెట్టి, 
“మా కత్తి దెబ్బ ఎలాంటిదో రుచిచూసిన 
నీ సైనికులు ముగ్గురు యీ ప్రాంతాలే 
 నేలకరిచి వున్నారు, భూమ్మీద నూకలుండి 
'కాస్తలో తప్పుకున్న మరొకడు నీ వెనకాలే 
కుంటుతూ వస్తున్నాడు. ఇప్పుడు కాచు 
కోండి! సమరబాహుకూ, జై! కొండకోట 
నగరానికీ, జై! “ అంటూ దూకుడుగా వచ్చి, 
వీరసింహుడి సైనికుల మీద పడ్డారు. 

ఆ తరవాత సమరబాహు అనుచరులకూ, 
వీరసింహుడి సైనికులకూ మధ్య ఎంతోసేపు 
యుద్ధం జరగలేదు. వీరసింహుడి సైని 
కుల్లో ముగ్గురు మొదటి తాకిడికే, సమర 


బాహు అనుచరుల కత్తి దెబ్బలకు నేల 
కొరిగారు. లోగడ గాయపడిన సైనికుడూ, 
జంతు ప్రదర్శనశాలాధికారీ వెనుదిరిగి 
చెట్లకు అడ్డంపడి పారిపోసాగారు. తమపై 
అధికారి పారిపోవటం చూసిన, మిగతా 
ఇద్దరూ కత్తులు కింద పడవేసి సమరబాహు_ 
అనుచరులకు లొంగిపోయారు, 

ఈ జరిగిన చిన్న దొమ్మి యుద్దంలో 
తాము సాధించింది స్వల్ప విజయమే 
అయినా, సమరబాహు అనుచరులు నలు 
గురూ ఎక్కడలేని ఆనందంతో కత్తులు 
పైకెత్తి, “ సమరబాహు మహారాజుకూ, జై 1” 
అంటూ అరణ్యం దద్దరిల్లేలా కేకలు 
పెట్టారు. 

సమరబాహు అనుచరుల కేకలూ, 
అంతకు ముందు జరిగిన పోరాటంలో రేగిన 
రణగొణ ధ్వనులూ విని, ఏమి జరుగు 
తున్నదో చూద్దామని కొందరు ఆటవికులు 
ఆ ప్రదేశానికి వచ్చారు. వాళ్ళకు లొంగి 
పోయి తలలువంచుకు నిలబడివున్న వీర 
సింహుడి సైనికులూ, కత్తు లెత్తి కోలాహలం 
చేస్తున్న సమరబాహు అనుచరులూ 
కనిపించారు. 

ఆటవికులకు ఎవరెవరి మధ్య పోరాటం 
జరిగిందో, ఎవరు ఓడి ఎవరు గెలిచారో 
అర్థంకాలేదు. వాళ్ళకు వీరసింహరాజుగారి 
సైనికులు తెలును. ఇప్పుడు వాళ్ళు, 


చందమామ 


కత్తులు పడవేసి నిలబడివున్న ఆ మైనికు 
లను చూస్తూనే, మరేదో రాజుగారి మైనికుల్లు 
వాళ్ళను యుధ్ధంలో జయించారని భావిం 
చారు. ఈ కొత్త రాజ సైనికులెవరు? 

సమరబాహు అనుచరులు ఆటవికుల 
ఆశ్చర్యం గమనించి, “ మీరీ అరణ్యుంలో 
నివసించే వాళ్ళేగదా? ఇకనుంచి మీరు 
వీరపురం రాజుకు కప్పం కట్టనవసరం 
లేదు, మా రాజైన సమరబాహు మీ అందరి 
మీదా అధికారి. ఆయన్నే మీరు రాజుగా 
గుర్తించి కప్పం చెల్లించండి, తెలిసిందా ?"' 
అన్నారు ఆజ్ఞాపిస్తున్నట్టు. 

ఆటవికుల్లో కొంచెం వయను మళ్ళిన 
వాడొకడు ముందుకొచ్చి, “ అయ్యా, మీరు 
చెప్పినను చేస్తాం. మా వాళ్ళల్లో వీరపురం 
చూసినవాళ్ళూ, ఆఖరుకు ఆ నగరాన్నేలే 
వీరసింహ మహారాజును చూసినవాళ్ళూ 
కూడా కొందరున్నారు. కోప్పడకండి--తమ 
నగరం ఎక్కడ?” అని అడిగాడు భయం 
భయంగా. 

సమర బాహు అనుచరుల్లో ఒకడు 
చేయెత్తి దూరంగావున్న కొండల కేసి 
చూపిస్తూ, "అదుగో, ఆ చెట్ల చాటున 
కనిపిస్తున్నవే, ఆ కొండల మీదే మా కోట 
వున్నది. కావాలం కే మిలో కొందరు 
మా వెంట వచ్చి, ఆ దారిమార్గం ఒకసారి 
చూస్కి మీ మీ గూడేలలో మేం చెప్పిన 


చందమామ 


నంగతులన్నీ అందరికి తెలిసేలా 
టమటమా వేయండి,” అన్నాడు. 

ఆటవిక ముసలాడు ఏదో చెప్పబోయేం 
తలో దూరంగా గున్రాలు సకిలించిన ధ్వని 


అయింది. ఆది వింటూనే సమరజాహు 
అనుచరులు అదిరిపడ్డారు. వాళ్ళల్లో ఒకడు 
ఆ ధ్వనివచ్చిన వైపు కేసిచూస్తూ, తన 
మిత్రులతో, “అరెరె! పెద్ద పొరబాటు 
జరిగిపోయింది. శత్రువుల్లొ యిద్దరు 
తప్పించుకుని పారిపోయారు. ఆ గుర్రాలు 
వాళ్ళు తెచ్చినవే అయివుంటవా? మరి 
కొందర్ని కూడగట్టుకుని వాళ్ళు మన మీదికి 
తిరిగి యుద్ధానికి రావటం లేదు గదా!" 
అన్నాడు. 


nu 


ఈ అనుమానం కలగ్గానే సమరబాహు 


ఆనుచరులు నలుగురూ, ఆత్మరక్షణకు 
సన్నద్ధులయారు. కాని, ఒకటీ రెండు 


క్షణాలు జరిగీ జరక్కముందే ఇద్దరు ఆట 
వికులు, రెండు గ్యురాలను కళ్ళాలు పట్టు 
కుని వాళ్ళున్న చోటుకు తీసుకువచ్చారు. 

ఏం జరిగిందో తెలియక సమరబాహు 
అనుచరులు కళ్లప్పగించి చూస్తూన్నంతలో, 
ఆటవిక ముసలాడు, గున్రాలు తెచ్చిన 
వాళ్ళను, “' ఇదేమిటి? వీటిని మీ రెక్కుడ 
పట్టుకున్నారు?" అని అడిగాడు. 

“ వీరపురం రాజుగారి సైనికుల్లో ఇద్దరు 
గుగ్రాలెక్కి పారిపోతూ, ఆ దాపుల చెట్లకు 
కట్టి వున్న మిగతా గుర్రాల కాళ్ళను 


12 


కత్తులతో నరికి, వాటిని దూరంగా తరిమే 
యాలని చూశారు. మేం వాటిల్లో యీ రెంటినీ 
తరిమి, లాఘవంగా పట్టుకున్నాం,” అన్నారు 
గ్యురాలను తెచ్చిన ఆటవికులు. 

“మా రాజుగారికి చెప్పి, మీ లాఘవానికి 
తగిన బహుమతి యిప్పిస్తాం. ఈ గుర్రాలు 
రెంటినీ మా వెంట కొండకోట. నగరానికి 
పట్టుకురండి,” అన్నాడొక సమరబాహు 
అనుచరుడు. 

ఆటవికులిద్దరూ అందుకు అంగీకరిం 
చారు. సమరబాహు అనుచరులు తమకు 
బందీలుగా దొరికిన వీరసింహుడి సైనికు 
లిద్దరినీ వెంటబెట్టుకుని, తమ ఒంపెలున్న 
చోటుకు బయలుదేరారు. హఠాత్తుగా వాళ్ళ 
వెనక వస్తున్న ఆటవికుడొకడు, “ అయ్యా, 
'టోనుల్లో వున్న సింహం, పులుల మాశేమిటి ? 
అడవి పక్షులు కొన్ని వలల్లో చిక్కుకుని 
చెట్టుకొమ్మల నుంచి. వేళ్ళాడుతున్న వి. 
వాటినీ అక్కడే వదిలేయదలిచారా ?.” 
ఆని అడిగాడు, 

ఈ (ప్రశ్న వింటూనే సమరబాహు 
అనుచరులు ఠక్కున ఆగిపోయి, బందీ 
లయిన వీరసింహుడి సైనికులను ఆ మృగా 
లను గురించీ, పక్షులను గురించీ అడిగారు. 
సైనికులు తాము జంతు(ప్రదర్శనశాలాధి 
కారితో అరణ్యానికి వచ్చిన పని సంగతి 
వాళ్ళకు చెప్పి, ఆ సింహాన్నీ పులుల్నీ, 


చందమామ 


పక్షుల్ని తామే పట్టుకున్నామని తెలియ 
పరిచారు. 

“బావుంది! ఈ పపపక్ష్యాదులన్నీ 
సమరబాహు మహారాజుగారి జంతుప్రదర్శన 
శాలలో సుఖంగా జీవిస్తాయి. రండి, వాటిని 
కొండకోట నగరానికి తీనుకుపోదాం,"' 
అన్నారు సమరబాహు అనుచరులు. 

ఈ సారి సమరబాహు అనుచరుల వెంట 


ఆటవికులంతా బయలుదేరి వచ్చారు. 


ఆటవికుడు చెప్పినట్టు బోనులో చిక్కిన 
సెంహం, దాని చువ్వలను కాళ్ళతో కొడుతూ, 
నోటితో కొరుకుతూ భీకరంగా గర్జిన్తున్నది. 
పులులు కూడా కాము చిక్కిన బోనుల్లో 
నుంచి భయంకరంగా అరుస్తూ, 
గొడవా చేస్తున్నవి. ఇక పలల్లో చిక్కి, 


నానా 


చెట్లకొమ్మలకు వేలాడదీయబడిన అడవి 
పక్షుల రొద అంతా యింతా కాదు. 
సమరబాహు అనుచరులు వాటన్నిటినీ 
పరీక్షగా చూసి, ““అంతా బాగానే వుంది. 
మేమేనాడూ (క్రూర మృగాలను మచ్చిక 
చేసిన వాళ్ళం కాదు. . ఈ బోనుల్ని కోట 
దగ్గిరకు ఎత్తుకు పోవటం ఎట్లా?” అన్నారు. 
ఆటవికుల్లో కొందరికి సమరబాహు ఆను 
చరులు ఎక్కి వచ్చిన ఒంటెలను చూసి 
నప్పుడే, వీళ్ళు యీ (ప్రాంతపు వాళ్ళు 
కాదన్న అనుమానం కలిగింది. బోనుల్లో 
వున్న మృగాలను గురించి వాళ్ళన్న మాట 
వినగానే, ఆటవిక ముసలాడు ముందుకు 
వచ్చి. “ఆయ్యా, ఆ బోనులన్నీ చిన్న 
చక్రాల బళ్ళమీద అమర్చినవి, కొంచెం 


జాగ్రత్తగా చూడండి. మీరు వాటిని గుర్రాల 
చేతగాని, ఒంటెల చేతగాని, మీ నగరానికి 
కాగించుకుపోపచ్చు,"' అన్నాడు. 

ఆపనేదో మీరే చేస, 
ముందు ముందు మీకు 
మా రాజుగారి నుంచి మంచి (ప్రతిఫలం 


“అలా అయితే, 
సహాయపడండి. 


వుంటుంది,” 
_ అనుచరుడు. 

ఆటవికులు సింహం, పులులూ వున్న 
బోనులను తాళ్ళతో రెండు ఒంపెలకు 
కట్టారు. మరొకదాని విపు, మీద అడవి 
పక్షులున్న వలలను బిగించారు. తరవాత 
అందరూ. కలిసి, సమరబాహు కొండమీద 


అన్నాడక సమరబాహు 


కోట కడుతున్న (ప్రాంతానికి బయలుదేరారు. 
14 i 


కొండమీద రాళ్ళను ఆటూ లుటూ 
కోట గోడలు కట్టిస్తున్న 
స్వన్ణాచారి కొండ దిగువున కనిపించిన 
ఒంకెలనూ, గుగర్రాలనూ, వాట్‌ వెంట 
వున్న ఆటవికులనూ చూసి, ఎక్కడలేని 
ఆశ్చర్యంతో, "ఇదేమిటి? మనవాళ్ళిద్ధరు 
గుర్రాలెక్కి వస్తున్నట్టున్నది. వెంట ఆ బోను 
లెందుకు? ఆటవికుల ముఠా కూడా 
కనబడుతున్నది ఇంతకూ అరణ్యంలో 
వీమి జరిగినట్టు? ఈ ఉదయం వేటకు 
పోయింది మనవాళ్ళు నలుగురేగదా ? " 
అన్నాడు, రాళ్ళు మోస్తున్న సమరబాహు 
అనుచరులతో. 

సమరబాహు అనుచరులు మోసే మోసే 
రాళ్ళను కింద పడవేసి కొండ అంచుకు 
వచ్చి, దిగువనున్న గు(్రాలకేపి, ఆటవికుల 
కేస్‌ వింతగా చూడసాగారు. గ్యురాలమీద 
వున్న సమరబాహు అనుచరుడౌకడు, తల. 
ఎత్తి పైకి చూసి, న్వర్థాచారీ వాళ్ళు తమ 
కసే ఒక చోట గుంపుగా చేరి చూడటం 
గమనించి, తస స్నేహితులతో, “ఒరే, 
ఆచార్య మహామంత్రిగారు మనల్ని చూసి 
అద్భుతపడిపోతున్నట్టున్నది. ముందుగా 
పోయి ఆయనకు సంగతి సందర్భాలు మనవి 
చేస్తాను,” అంటూ గుర్రం మీంచి దిగి, 
రాళ్ళ మీదుగా గెంతుతూ పోయి, స్వర్లా 
చారిని సమీపించాడు. 


మోయిస్తూ, 


చందమామ 


క 


స్వర్ణాచారి తనకేసి వస్తున్న సమరబాహు 
అనుచరుణ్ణు, “మీరు పోయింది వేటకు 
గదా? ఆ గుర్రాలెక్కడివి? ఏవో పులి 
బోనులు తెన్తున్నారేమిటి? ఆ ఆటవికులు 
యిక్కడికెందుకొస్తున్నట్టు ? ” అని ఆదు 
రాగా ప్రశ్నించాడు. 

సమరబాహు అనుచరుడు. స్వర్ణాచారి 
దగ్గరకు పోయి నమస్కరించి, ” ఆచార్య 
మహామంత్రీ! మేము అరణ్యంలో వీర 
పురం రాజు సైనికులను బాహాబాహి 
యుద్దంలో. చిత్తుగా ఓడించాం. ఇద్దర్ని 
బందీలుగా పట్టుకున్నాం. ఏడుగుర్ని 
నిలువునా నరికేశాం. ఇద్దరు మాత్రం 
ప్రాణాలతో వాళ్ళ వీరపురం కేసి పారి 
పోయారు,” అని చెప్పాడు. 

ఇద్దరు (ప్రాణాలతో వీరపురం కేసి పారి 
పోయారని వింటూనే స్వర్ణాచారి నిలువెల్లా 
కంపించిపోయాడు. అతడికి సమరబాహు 
అనుచరుడు చెప్పిన మిగతా విజయాలేవీ 
ఆనందం కలిగించలేదు. ముందూ వెనకలు 
ఆలోచించకుండా సమరబాహు అనుచరులు 
వీరపురం రాజు సైనికులతో తగువు పెట్టుకొని 
తమందర్నీ గొప్ప విపత్తులో ముంచ 
బోతున్నారని అతడనుకున్నాడు. 

న్వర్ణాచారి కోపంతో కళ్ళెర్ర చేసి 
సమరబాహు అనుచరుడితో, “ వీరసింహుడి 
సైనికులిద్దరు ప్రాణాలతో వాళ్ళ నగరం 


చందమామ 


EE 


కేసి పారిపోయారని చెప్పావ్‌! ఆదే, త్వరలో 
మనకు ప్రాణ సంకటంగా పరిణమించ 
వచ్చు. ఏదో యజ్ఞాశ్వాలను పట్టుకున్నం 


తగా సంతోషపడిపోతూ, దొరికిన ఆ కుంటి 
గుర్రాలను రెంటినీ యిక్కడికి వెంట 
బెట్టుకొస్తున్నారా? అసలా రాజు సైనికు | 
లతో మీ రెందుకు కలహం పెట్టుకున్నారు?” 
అన్నాడు. 

సమరబాహు అనుచరుడు స్వర్ణాచారి 
కోపం చూసి, తాము చేసింది తప్పు పని 
అయి వుంటుందని (గ్రహించి, ఉన్నవీ 
లేనివీ కొన్ని కల్పించి ఆతడికి చెప్పాడు. 
వాళ్ళు సమరబాహును అవమానిస్తూ 
మాట్టాడారనీ, గుంపుగా వచ్చి ఒంటెల 


1s 


మీద పడి తోలుకు పోతూంటే, వాళ్ళతో 
కలియబడవలసి వచ్చిందనీ యిలాగే 
మరికొన్ని అబద్ధాలు చెప్పాడు. 

అంతా విని స్వర్ణాచారి కొంచెంసేపు 
ఆలోచిస్తూ వూరుకుని, తరవాత అక్కడ 
చేరిన సమరబాహు అనుచరులందర్నీ ఉద్దే 
శంచి, “ఏది ఏమైనా, మనకు సరి అయిన 
రక్షణలులేని యీ సమయంలో, ఆ వీర 
పుర రాజుతో విరోధం రావలసిందికాదు. 
ఆ పారిపోయిన ఇద్దరూ ఆ రాజుకు జరిగిం 
దంతా చెప్పుతారు. రాజు స్వయంగానో, 
సేనాని నాయకత్వం కిందో పెద్ద సైన్యాన్ని 
పంపి, ఇంకా నిర్మాణ దశలోనేవున్న మన 
కోటను ముట్టడిస్తాడు. సమయానికి సమర 
బాహు రాజిక్కడ లేడాయె! ఆ క్షత్రియ 
మహాయోధులైన ఖడ్గ జీవదత్తులున్నా, 
మనం ఎలాంటి (ప్రమాదాల నైనా గడిచే 
వాళ్ళం," అన్నాడు. 
స్వర్ణాచారి యిలా చెప్పిం తరవాతగాని 
రబాహు అనుచరులకు తమకు రానున్న 
(ప్రమాదం ఎంతటి భయంకర మైనదో 


ఆర్థం కాలేదు. వాళ్ళు దిగులు పడిపోయి 
ఒకరి ముఖాలొకరు చూనుకోసాగారు. 
స్వర్ణాచారి ఊహించినక్టై, అరణ్యంలో 
సమరబాహు అనుచరులకు దొరక్కుండా 
గుర్రాల మీద పారిపోయిన, జంతు ప్రదర్శన 
శాలాధికారీ, మైనికుడూ, వీరపురనగర రాజ 
వీధి గుండా నురుగులు కక్కుతున్న తమ 
గున్రాలను దౌడు తీయిస్తూ, “దేశానికి 
(ప్రమాదం! రాజ్యానికి ముప్పు ! శ్యత్రురాజు 
అరణ్యంలో ఆకాశాన్నంకే కోట గట్టి, మన 
మీదికి ఫేనావాహినులను తరలించుకు 
వస్తున్నాడు!” అని కేకలు వేయసాగారు. 
ఆ మాటలు విన్న నగర పౌరుల్లో 
కొందరు వీధుల్లో అక్కడక్కడా చేరి తమ 
నగరానికి పట్టనున్న దుర్గతిని గురించి 
చర్చిస్తూ, భయకంపితులై పోసాగారు, మరి 
కొందరు జనాన్ని నగర రక్షణకోసం 


కత్తులూ, ఈజెలూ, గొడ్డళ్ళూ--ఏది దారి 
కితే అది తీసుకుని సర్వ సన్నద్ధంగా వుండ 
మని. కేకలు, వేస్తూ, వీధుల వెంట. 
(ఇంకావుంది) 


పరిగె త్రసాగారు. 


ము 


18 
[వీరవుర సైనికులను ఓడించిన సమరబాహు అనుచరులు, ఆటవికుల సాయంతో 
జోనుల్లో చిక్కిన సింహాన్నీ, పులులనూ తీసుకుని న్వర్ణాచారి వద్దకు వెళ్ళారు. 
నమరబాహు అనుచరులకు దౌరక్కుండా తప్పించుకున్న జంతు (ప్రదర్శనశాలాధికారీ, 


మరొక వీరవుర 


నీరప్పరరాజుగారి జంతు ప్రదర్శనశాలాధి 
కారీ, సైనికుడూ. గుర్రాలను రాజ వీధి 
వెంట దౌడు తీయిస్తూ చేస్తున్న హెచ్చరి 
కలూ, (ప్రజలు వీధుల వెంట పరిగెత్తుతూ 
చేస్తున్న గోలా విరసింహుడూ, 
ఆయన మంత్రీ విన్నారు. ఆ సమయంలో 
వాళ్ళిద్దరూ రాజప్రాసాదం పైన పచార్లు 
రాచకార్యాల చర్చ సాగి 


రాజు 


వివ 


చేస్తూ, 


స్తున్నారు. 


కుడూ గుర్రాల మీద వీరప్ప, 


నగరం చేరారు, 


తరవాత] 


రాజు వీరసింహుడు ముందుగా (ప్రాసాదం 
పిట్టగోడ మీది నుంచి దిగువనున్న రాజ 
మార్గం కేసి చూసి, ఆశ్చర్యపోతూ మంతతిని 
“ మహామంతతీ, ఏమిటిది? మన 
జంతు (ప్రదర్శనశాలాధికారి, ఒక సైనికుష్ణా 
వెంట వేనుకుని, వి సింహాలో, పులులో 
వెంటపడి తరుముతున్నట్టు ఆరుస్తూ పారి 
పోతున్నాడు? సేవకుల్ని పిలిచి సంగతేమిటో 
కనుక్కురీమ్మనండి,” అన్నాడు. 


“చందమామ” 


మంత్రి కూడా పిట్టగోడ మీది నుంచి 
. కిందికి చూశాడు. అతడికి జంతు (ప్రదర్శన 
శాలాధికారే కాక, (ప్రజలు కూడా కేకలు 
పెడుతూ వీధుల వెంట పరిగెత్తుతూండటం 
కంటబడింది. ఆతడు కోట ద్వారం దగ్గిర 
కాపలా వున్న భటుఖ్ణి కేకవేసి, సంగ 
తేమిటో కనక్కుందాం అనుకునే లోపలే 
జంతు (ప్రదర్శనశాలాధికారీ, సైనికుడూ 
ద్వారం దగ్గిరకు వచ్చారు. కాపలా భటుడు 
అతనే, వెంట వున్న వాబ్లే అపి, గున్రాలు 
దిగి లోపలికి పొమ్మన్నాడు. 

జంతు (ప్రదర్శనశాలాధికారి అందుకు 
ఒప్పుకోక, పెద్దగా గొంతెత్తి, “ఏమిటి 
నువ్వనేది? ఒక వైపున దేశం (ప్రమాదంలో 


10. 


చిక్కుకునుంటే, ఈ లాంఛనాలతో కాల 


యాపన చెయ్యాలని చూస్తున్నావా? ” 
అంటూ అరిచాడు, 

“దేశానికి ప్రమాదం! రాజ్యానికి 
ముప్పు! శత్రువులు....” అని అరుస్తూ 
సైనికుడు గుర్రాన్ని వేగంగా ద్వారం 
దాటించబోయేసరికి, కాపలా భటుడు 
ఈబెను తిప్పి, సైనికుడి డొక్కలో ఒక్క 
పోటు పొడిచాడు. 

సైనికుడు గుర్రం మీంచి తల్లకిందులుగా 
పడిపోతూ, “వీరసింహమహారాజుకూ, జై!” 
అంటూ కేకపెట్టాడు, 

భవనం మీది నుంచి యీ దృశ్యాన్ని 
చూసిన రాజు వీరసింహుడు ఎంతో ఆనంద 
పడిపోతూ, మంత్రితో '“ చూశారా, మన 
సైనికుల రాజభక్తి! ఇలాంటి వాళ్ళ 
సాయంతో మనం ఎన్నెన్ని రాజ్యాలను 
జయించవచ్చు! కాని మనం ఆలాంటి 
క్షత్రియ ధర్మాలను నిర్వ ర్తించకుండా మన 
సైనికుల రాజభ క్రిని ఆడవికాచిన వెన్నెల 
చేస్తున్నాం," అన్నాడు. 

మంత్రికి, రాజు మాటలు చాలా అసం 
దర్భంగా తోచినై. జంతు (పదర్శనశాలాధి 
కారీ, సైనికుడూ, ద్వారం కాపలా భటుడితో 
అన్న మాటలు కొన్ని ఆయనకు వినబడినై. 
రాజ్యానికి ఏదో (ప్రమాద పరిస్థితి కలగ 
నున్నదని తెలునుకునో, వినో వాళ్ళు ఆంత 


చందమామ 


హడావిడిగా రాజభవనం దగ్గిరకు వచ్చి 
వుంటారని ఆయనకు తోచింది. 

మంత్రి చేయెత్తి కాపలా భటుఖ్ధి కేక 
వేసి, “ఒరే, వాళ్ళిద్దర్నీ గుర్రాలతోనో, 
గుర్రాలు లేకుండానో -- ఎలాగో ఒకలా 
త్వరగా లోపలికి రానియ్యి,” అని చెప్పాడు. 

మంత్రి ఆజ్ఞ వింటూనే కాపలాభటుడు, 
జంతు (పదర్శనశాలాధికారికి దారి యిచ్చి, 
గుర్రం మీంచి కింద పడిన సైనికుణ్ణి లేపి 
నిలబెట్టాడు. ముందు జంతు ప్రదర్శన 
ఇాలాధికారి గుర్రం మీదా, వెనక కుంటు 
కుంటూ సైనికుడూ భవన (ప్రాంగణం 
లోకి వచ్చారు. మంత్రి ఒక సేవకుల్లు 
పిలిచి వాళ్ళిద్దర్నీ తన దగ్గిరకు తీనుకు 
రావలసిందిగా ఆజ్ఞాపించాడు. 


జంతు (ప్రదర్శనశాలాధికారీ, సైనికుడూ 
భవనం పైకి వచ్చి, రాజునూ, మంత్రినీ 
చూసి నమస్కరించి, కొంచెం దూరంగా 
చేతులు కట్టుకునిలబడ్డారు. మంత్రి 
తీవ్ర కంఠ స్వరంతో, “మీరిద్దరూ రాజ 
భృత్యులు గదా! రాజభవన (ప్రాంగణం 
లోకి గున్రాలెక్కి రాగూడదన్న సంగతి 
తెలియదా? '' అని ఆడిగాడు. 

జంతు (పదర్శనశాలాధికారి ఆ ప్రశ్న 
వింటూనే వణికిపోతూ, “మంత్రిగారు 
క్షమించాలి. రాజ్యం (ప్రమాదంలో వుండటం 
కళ్ళారా చూసినందువల్ల కలిగిన ఆవేశా 
వేగాల్లో ఆ సంగతి మరిచాం,” అన్నాడు. 

ఈ జవాబు రాజు వీరసింహుణ్ణు ఆశ్చర్య 
చకితుజ్ణ చేసింది. వీరపుర రాజ్యం (ప్రమాద 


ముందుగా 


స్టైతిలో వుందా? ఎలా? ఎవరివల్ల ? ఆయన 
జంతు (ప్రదర్శనశాలాధికారి కేసి కళ్ళు 
చికిలించి చూస్తూ ప్రశ్నించబోయేంతలో 
మంత్రి కనుబొమలు ముడిచి, *' రాజ్యానికి 
ప్రమాదమా? ఎవరు దండెత్తి వస్తున్నారు? 
మన సైన్యాలన్నీ రాజ్యపుకుల్లల్లో కాపలా 
కాస్తున్నవి గదా? అలాంటి శతుదాడి 
రావటం జరిగితే, ముందుగా సేనానాయ 
కుడికి వార్త వచ్చి. తీరుతుందే! (క్రూర 
మృగాలను పట్టి పెంపకం చేస్తూ, రాజధానీ 
నగరంలో నుఖంగా కాలక్షేపం చేసే నీకు, 
ఒకవేళ అలాంటి శత్రు ప్రమాదం వున్నా 
ఎలా తెలిసింది?" అని 
ఆడిగాడు, 


12 


జంతు |ప్రదర్శనశాలాధికారి మం|తైకి 
మరొకసారి నమస్కారం చేసి వణుకు 
తున్న గొంతుతో, '" మంత్రిగారు మరోసారి 
క్షమించాలి, నేను జంతు ప్రదర్శనశాలకు 
పశు పక్ష్యాదుల్ని పట్టుకు వచ్చేందుకు 
కొందరు సైనికులతో మన రాజ్యుపుటుత్తర 
దిశలోని అడవుల్లోకి వెళ్ళాను, అక్కడ 
సమరబాహు అనే కొండకోటనగర రాజు 
సైనికులు ఒంటెల మీద పెద్ద దండుగా 


వచ్చి మామీద పడ్డారు. మేము వాళ్ళం 


దర్నీ వీరోచితంగా ఎదుర్కుని చాలా 
మందిని మావాడి కత్తులకు ఎరచేశాం, 
కాని అంతలో మరొక ఒంటెల దండు 
మా మీదికి వచ్చి పడింది. మేము మరింత 
వీరోచితంగా వాళ్ళను ఎదిరించి, శత్రు 
వులను ఊచకోత కోయసాగాం, మన 
సైనికుల్లో కొందరు గాయపడ్డారు, కొందరి 
కత్తులు శత్రువులను నరికీ నరికీ పదును 
పోయి, బండబారాయి. అయినా రాజ 
భక్తీ, దేశభక్తి మా కిచ్చిన శక్తి సాహ 
సాలతో మరికొందరు శత్రువులను హతం 
చేశాం. అలా హతం చేస్తూ మనవాళ్ళు 
అందరూ వీరోచితంగా నేలకొరిగారు. నేనూ, 
ఈ సైనికుడూ యీ వార్త తమకు తెలిపేం 
దుకు శత్రువ్యూహాన్ని ఛేదించుకుని నగరం 
చేరాం. ఆ తొందరలో రాజభవన (ప్రాంగ 
ణంలోకి గుర్రాలతో వచ్చాం,'' అన్నాడు, 


చందమామ 


గుక్క తిప్పుకోకుండా జంతు (ప్రదర్శన 
శాలాధికారి 
మంతి కూడా అరణ్యంలో ఎవరో బల 
వంతుడైన శత్రువే చేరాడనీ, ఏదో సమయం 
చూసుకుని ఆ శత్రురాజు రాజధానీ నగ 
రాన్ని ముట్టడించగలడనీ భయపడ్డారు. 


చెప్పిందంతా విని, 


రాజూ, 


రాజు వరసింహుడు రెండు మూడు 
క్షణాల కాలం తలవంచుకుని ఆలోచించి, 
మంత్రితో, ““ మహామంత్రి! మన మృగాధి 
కారి తెచ్చిన వర్తమానాన్ని బట్టి, మన 
రాజ్యపుటుత్తర సరిహద్దు (ప్రాంతాల బల 
మైన శత్రువే చేరి "వున్నట్టు తెలుస్తున్నది. 
సేనాని కోసం కబురంపండి," అన్నాడు, 

మంత్రి, ఒక నౌకరును సేనాని కోసం 
పంపి, జంతు (ప్రదర్శనశాలాధికారినీ; సైని 
కుళ్లు గుచ్చి గుచ్చి పరీక్షగా చూస్తూ, 
“నీ పని మృగాలను పట్టి మచ్చిక చేయటం 
గదా? నీ మాటలను బట్టి చూస్తుంటే, 
ఆరణ్యంలో నువ్వు ఆరితేరిన ఖడ్గయోధు 
డుగా శత్రువులతో పోరినట్లు కనబడు 
తున్నది!” అన్నాడు. 

“మహా మంత్రిగారు క్షమించి, వినాలి! 
నా వృత్తిలో నేను ఆరఖ్యంలో సింహాల 
తోనూ, పులులతోనూ ఒకోసారి బాహాబాహి 
పోరాడవలసి కూడా వస్తుంది. 
క్రూరమృుగాలతో చెలగాటాలాడే నాకు 
శత్రువులతో కత్తియుద్ధం చేయటం ఒక 


అలాంటి 


చందమామ 


లెక్కలోనిది కాదుగదా?” 
(పదర్శనశాలాధికారి. 
మంత్రికి యింకా అతడు చెప్పినదాంట్లో 
పూర్తి నమ్మకం కుదరలేదు. ఆతడు 
జంతు ప్రదర్శనశాలాధికారిని కొంచెం 
దగ్గిరకు రమ్మని, 'గుండ్రంగా ఓసారి తిరగ 
మని ఆజ్ఞాపించాడు. అతడు అలా తిరిగే 
టప్పుడు మంత్రి జంతు (ప్రదర్శనశాలాధి 
కారి శరీరం మీద చిన్న గాయంగాని లేక 
కత్తి దెబ్బకు దుస్తుల్లో ఎక్కడైనా చిరుగు 
గాని వుంటుందేమో అని పరీక్షగా చూశాడు. 
కాని అలాంటి వేమీ మంటి కంట బడలేదు. 
మంతి తలాడిస్తూ చిన్నగా దగ్గి రాజుతో, 
మన దేశంలోని ఆరణ్య 


13 


“మహారాజా! 


లూ. కా 


(ప్రాంతాలకు ఒంటెలను వాహనాలుగా వాడే 
కొత్త తండా ఒకటి వచ్చినట్టు మాత్రం 
ఇతడి మాటలవల్ల తెలుస్తున్నది. ఇక పోతే 
అక్కడ జరిగిందని చెప్పే ఇతడి యుద్ధ 
వర్ణన అంతా, dng 


మంత్రి మాట ముగించే లోపల సేనా 
నాయకుడు ఒరలోని కత్తిని టక టక 
లాడించుకుంటూ అక్కడికి వచ్చి, రాజుకూ, 
మంతికీ నమస్కరించి నిలబడ్డాడు. 
మంత్రి అతడికి జంతు (ప్రదర్శనశాలాధికారి 
చెప్పిందంతా వివరించి, “ఇంత శత్రు 
బలగం రాజ్యంలో (ప్రవేశించి తిష్టవేసివున్న 
సంగతి సేనానికి తెలియక పోవటం ఆశ్చ 
ర్యంగా వుంది!" అన్నాడు. 


14 


సేనాని, మంత్రి ఆన్న చినరి మాటకు 
గతుక్కుమని, జంతు (ప్రదర్శనశాలాధికారి 
కేసి ఒక కోరచూపు చూసి, రాజునూ, 
మంత్రినీ ఉద్దేశించి, “ప్రభువులు విన్న 
దాంట్లో కొంత నిజంవున్నా, ఇతడు కాస్తంత 
దాన్ని గంపంత చేసి చెబుతున్నాడని 
నా దృఢ విశ్వాసం, ఆ ఒంటెల మీద 
ఆరణ్య ప్రాంతాల తిరిగే వాళ్ళను 
గురించి లోగడే మన వేగుల ద్వారా కొంత 
విన్నాను. వాళ్ళను గురించి పూర్తి సమా 
చారం సేకరించుకు రమ్మని కొందరు 
వేగుల వాళ్ళను పంపాను. వాళ్ళ నాయ 
కుడు ఆ ప్రాంతాల గల అందమైన ఆటవిక 
జాతి కన్య నొకదాన్ని పెళ్ళాడి, వాళ్ళతో 
కలిసిపోవటంతో--పూ ర్తి సమాచారం సంపా 
దించటం కొంత ఆలస్యమైంది," అన్నాడు. 

“ఆ ఆలస్యాన్ని శత్రువులు బాగా 
ఉపయోగించు కున్నట్టున్నది!'” అన్నాడు 
మంత్రి కోపంగా. “ఇప్పటికైనా మించి 
పోయిందేం లేదనుకుంటాను. వేగుల 
వాళ్ళను ఎన్నుకునేటప్పుడు వాళ్ళకు 
పెళ్ళాం బిడ్డలున్నారో లేదో తెలునుకోవటం 
ముఖ్యం. (బహ్మచారుల్ని వేగులవాళ్ళుగా 
పంపితే ఏంజరుగుతుందో అనుభవం 
అయింది గదా?" అన్నాడు. 

“* సేనానీ!” అన్నాడు రాజు చిరాగ్గా 
మీసం దువ్వుకుంటూ. “ఇంకా కాల 


చందమామ 


'యావన ఎందుకు? ఆ శతుముకాకు 
సమరబాహు అనే రాజున్నాడట! కొండ 
కోట అనే నగరం కూడా కట్టాడట! నువ్వు 
వెంటనే సైన్యాలతో పోయి ఆ కోటను నేల 
మట్టం చేసి, వాళ్ళ రాజును సజీవంగా 
పట్టుకు రావలసిందిగా ఆజ్ఞాపిన్తున్నాను,” 
అన్నాడు, 


“చిత్తం, మహారాజా!" అని సేనాని 


రాజుకూ, మంత్రికీ నమస్కరించి హడా 
విడిగా పోయి, నూరుమంది గుర్రపు రౌతు 
లనూ, రెండువందల కాల్చలాన్ని వెంట 
బెట్టుకుని, సమరబాహు అనుచరులు కోట 
కడుతున్న (ప్రదేశానికి బయలుదేరాడు. 
సమరబాహు ఎలుగ్గొడ్డు ముఠావాళ్ళకు 
బందీగా చిక్కిన నాటినుంచీ స్వర్ణాచారే 


ఆతడి అనుచరు లందరికీ నాయకుడుగా 
వ్యవహరిస్తున్నాడు. అరణ్యంలో వేటకు 
పోయిన తనవాళ్ళు ఆటవికుల్నీ, బోనుల్లో 
వున్న (క్రూర మృగాలనూ వెంటబెట్టుకు 
తిరిగివచ్చి, జరిగిన సంగతి చెప్పగానే, 
స్వర్ణాచారి నిర్మాణ దశలోవున్న కొండ 
కోటను రక్షించేందుకు అవసరం అయిన 
జాగ్రత్తలన్నీ తీనుకోసాగాడు. అతడికి ఖడ్గ 
జీవదత్తుల శక్తి సామర్థ్యాలలో పూర్తి 
విశ్వాసం వున్నది. వాళ్ళు సమరబాహును, 
ఎలుగ్గొడ్డు వాళ్ళనుంచి విడిపించి, ఏ క్షణా 
న్నయినా కొండకోటకు తీనుకురావచ్చు! 
ఒక వేళ వీరపురరాజు చేయబోయే దాడికి 
తాను భయపడి కోట విడిచి పారిపోతే, 
ఖడ్గజీవదత్తులకు తను ఉనికి తెలునుకో 


న. 


వటం కష్టసాధ్యం అవుతుంది, తాను బాధ్య 
తారహితంగా (పవర్తించిన వాడవుతాడు. 

స్వేర్ణాచారి అలా ఆలోచించి కోటరక్షణకు 
వీర్చాట్లు చేస్తూనే, అపజయం ప్రాప్తిస్తే 
పారిపోయేందుకు వీలుగా, కొండలోవున్న 
ఒకటి రెండు సారంగ మార్గాలను ఎన్నుకుని 
తగిన జాగ్రత్తలో వున్నాడు, అటవికులకు 
తినుబండారాలూ, కొంత ధనం యిచ్చి, 
వాళ్ళను కొండ ఎక్కి వచ్చేందుకు సులు 
వైన మార్గం వున్నచోట, ఒక గుహలో 
దాగివుండ మన్నాడు. బోనుల్లోవున్న 
సింహం, రెండు పులులూ వాళ్ళ అధీనంలో 
వున్నవి. శత్రువు కోట మీదికి ఆ మార్గాన 
వచ్చే సమయంలో వాళ్ళు సింహాన్నీ, పులు 
లనూ బోనుల్లో నుంచి వాళ్ళమీదికి వదలాలి, 
అప్పుడు శతు సైనికుల్లో చెలరేగే గందర 
గోళాన్ని అవకాశంగా తీసుకుని వాళ్ళు 
అరణ్యంలోకి పారిపోవచ్చు లేదా సమర 
బాహు అనుచరులకు సాయంచేసి, ఆతడి 
వల్ల మరికొన్ని అమూల్యమైన బహు 
మానాలు పొందవచ్చు... 


'స్వర్ణాచారి కోటరక్షణకు సన్నద్ధంగా 
వున్న దశలో, ఒక నాటి సూర్యోదయం వేళ 
వీరపుర సైన్యం దాడివస్తున్నట్టు. ఆర 
ణ్యంలో కాపలావున్న సమరబాహు అను 
చరుల ద్వారా వార్త అందింది. స్వన్ణాచారి 
తనవాళ్ళకు ఈ అల్లూ, వడిసెలలూ యిచ్చి, 
కొండ కిందికి శత్రువులు రాగానే, ఎలాంటి 
హెచ్చరికా లేకుండా. విసరమన్నాడు. 

వీరపుర సేనాని ఆశ్వికులతో, కాల్బల 
సైనికులతో కొండ కిందికివచ్చి, క త్తిదూసి 
పైనున్న సమరబాహు అనుచరుల కేసి 
చూసి గొంతెత్తి, "ఒరే, నేను వీరపురరాజ్యు 
సేసేనాయకుణ్ణ! మీరంకా ఆయుధాలు 
కింద పడవేసి లొంగిపోయారో సరి, లేక 
పోతే చిత్రవధ చేస్తాను!” అన్నాడు. 

ఆ వంటనే కొండమీద వున్న సమర 
బాహు అనుచరులు ఒక్కుమ్మడిగా ఈటె 
లను వీరపుర సైనికుల మీదికి విసిరారు. 
వాటిల్లో ఒకటి వేగంగా వచ్చి వీరపుర 
సేనాని భుజంలో బలంగా గుచ్చుకున్నది. 

(ఇంకావుంది) 


[ఏీరవురరాజు ఆజ్ఞాపించగా, సేనానాయకుడు గ్యురపురౌతుల్ని, కాల్చలాన్ని వెంట 
జెట్టుకు పోయి. కొండ మీద వున్న న్వర్ణాచారిని లొంగిపామ్మని హెచ్చరించాడు. 
నమరబాహు అనుచరులు, వీరపుర సైనికుల మీదికి గురిచూసి ఈటెలను విసిరారు. అందులో 


ఒకటి రయ్‌మంటూ వచ్చి వీరవుర సేనాని భుజంలో గుచ్చుకున్నది, 


సమరబాహు అనుచరులు విసిరిన ఈక 
దెబ్బ తెంటూనే వీరపురసేనాని ఒక చావు 
కేక పెట్టి గుర్రం మీది నుంచి కింద పడి 
పోయాడు, ఆ పడే సమయంలో ఆతడి 
భుజంలో గుచ్చుకుని వున్న ఈక జారి 
పక్కనపడింది. అతల్లు సైనికులు దూరంగా 
తీనుకుపోయి, గాయానికి కట్టుకట్టారు. 
స్వర్ణాచారి, సమరబాహు అనుచరులను 
మెచ్చుకుంటూ, “ మొదటి దెబ్బకే మనం 


తరవాత---) 


శత్రువుల్ని హడలకొట్టాం. మనం లెక్కకు 
ఇరవై ఆరుగురమే అయిగా శత్రువులు 
ఈ దెబ్బతో మన బలాన్ని మరింత ఎక్కు 
వని అంచనా వేస్తారు. అలా జరిగితే వాళ్ళు 
సాహసించి కొండ ఎక్కే ప్రయత్నం 
చేయరు,” అన్నాడు. 

ఆ మాట వింటూనే సమరబాహు అను 
చరు డొకడు, “ ఆచార్య మహామంత్రి! 
శత్రువులు ఒక వేళ: సాహసించి, కొండ 


“చందమామి 


" 


ఎక్కాలని చూశారో, మనం నియోగించిన 
ఆటవికులు వాళ్ళ మీదికి సింహాన్నీ, పులు 
లనూ వదిలి చీకాకు పరుస్తారు, అన్నాడు. 

స్వర్ణాచారి, కొండ దిగువనున్న వీరపుర 
సైనికుల కేసి చూశాడు. వాళ్ళల్లో ఇప్పుడు 
కొద్ది మంది మాత్రమే గుర్రాల మీద 
వున్నారు. మిగతా వాళ్ళంతా గాయపడిన 
తమ, సేనాని చుట్టూ చేరి అతడు బాధతో 
మూలుగుతూ, మధ్య మధ్య కొండ మీది 
కోటను పట్టుకునేందుకు ఏం చేయాలన్న 
దాన్ని గురించి యిచ్చే ఆజ్ఞలను జా(గత్తగా 
వింటున్నారు. 

సమరబాహు అనుచరుల్లో బాగా ధైర్య 
శాలు లైన యిద్దరు స్వర్ణాచారి దగ్గిరకు 


10 


వచ్చి, “ ఆచార్యమహామంత్రీ! శత్రువుల 
మీదికి దాడిచేయటానికి ఇది మంచి 
సమయంలా కనిపిస్తున్నది. ఆబజ్ఞయివ్వండి, 
మేమంతా పోయి గుంపుగావున్న వాళ్ళ 
మీదపడి, మా ఈశులకు వాళ్ళను ఎరచేసి, 


రీ వాళ్ళెక్కివచ్చిన గుగ్రాలను వట్టుకుంటాం,” 


అన్నారు. 

సమరబాహు అనుచరుల ధైర్యసాహ 
సాలు స్వర్ణాచారికి ఆనందం కలిగించినా,- 
వాళ్ళు కొండ దిగిపోయి శత్రువుల మీద 
దాడి చేస్తామనటం మాత్రం వట్టి దుస్సాహ 
నంలా కనిపించింది. ఆతడు వాళ్ళతో, 
“మీరు తొందర పడకండి. సంఖ్యలో 
శత్రువులు మనకన్న _ పదింతలున్నారు. 


మనం దాడి చేసేందుకు కొండదిగుతున్నట్టు 


చూడగానే వాళ్ళు క్షణాల మీద సర్వ 
సన్నద్ధులై మనను చుట్టుముట్టి హతమార్చ 
గలరు. మన ఒం బెలన్నిటినీ కొండ అవతల 
వున్న పల్లపు ప్రాంతంలో జ్యాగత్త పరిచారు 
గదా?” అన్నాడు. 

“వాటన్నిటినీ ఒక చోట మందవేసి 
ఇద్దర్ని కాపలా పెటాం. ఇప్పుడు మీ ఆజ్ఞ 
ఏమిటి? శత్రువులు మన ఈటే, వడిశెల 
దెబ్బలకు అందనంత దూరంపోయి నిల 
బడ్డారు. వాళ్ళక్కడా, మనం ఇక్కడా, 
అంతేనా? '' అన్నారు సమరబాహు అను 
చరు లిద్దరూ. 


చందమామ 


వాళ్ళ మాటలకు స్వర్ణాచారి నవ్వి, 
“యుద్దం అప్పుడే ముగిసిపోయి౦దని 
(థ్రమపడకండి, ఆ శత్రు సేనానాయకుడు 
గాయపడినంత మాత్రాన తిరిగి వెళ్ళిపోతా 
డనుకుంటున్నారా? అలా చేస్తే వీరపురరాజు 
అతల పెరికిపందగా (ప్రకటించి ఉరితీయిం 
చేస్తాడు,” అన్నాడు, 

స్వర్ణాచారి యిలా చెపుతూండగానే వీర 
పుర సైనికుల్లో కొందరు పరిగెత్తుకుంటూ 
పోయి గుగ్రా లెక్కారు. కాల్చ్బల సైనికులు 
ఈపెలు పైకెత్తి నిలబడి కొండపైకి చూడ 
సాగారు,” అంతలో ఇద్దరు సైనికులు పట్టి 
ఎత్తి సేనానాయకుల్ణు ఒక గుర్రం మీద 
కూర్చోబెట్టారు. నలుగురైదుగురు ఆక్వికులు 
'వెంటరాగా సేనాని గుగ్రాన్ని మెల్లిగా పరి 
గెత్తిస్తూ కొండ దిగువ భాగాన్ని పరీక్షించి 
చూడసాగాడు. 

శత్రుసేనాని వాలకం చూస్తూనే స్వర్ణా 
చారికి అతడు కొండ ఎక్కేందుకు సులు 
వైన మార్గం కోసం వెతుకుతున్నట్టు అర్ధమై 
పోయింది. అతడికి సమరబాహు అను 
చరులు (రోజూ కొండ ఎక్కి దిగే చక్కని 
కాలిబాటను గుర్తించటం ఏ మంత కష్టం 
కాదు. స్వర్ణాచారి, సమరబాహు అనుచరు 
లను మళ్ళి వడిసెలలూ, ఈటెలూ విసిరేం 
దుకు సిద్ధంగా వుండమని హెచ్చరించి, 
ఒక అనుచరుణ్ణ వెంటబెట్టు కుని, ఆట 


చందమామ 


వికులు సింహం, పులులతో వున్న చోటుకు 
వెళ్ళాడు. 

స్వర్ణాచారిని చూస్తూనే ఆటవికులు 
సంతోషంగా లేచి నిలబడి, అతడికి దణ్ణాలు 
'పెటారు. వాళ్ళ నాయకుడు స్వర్ణాచారితో, 
“మహారాజా! వీరపురంరాజు సైనికులకన్న 
మీ సైనికులే ఎక్కువ ధైర్యవంతులూ, 
యుద్ధాల్లో ఆరితేరినవాళ్ళలా కనిపిస్తు 
న్నారు. మొదటి దెబ్బకే ఈటై విసిరి 
శత్రు సేనానాయకుణ్ణు హతం చేశారు," 
అన్నాడు. 

““వాడు చావలేదు, గాయపడ్డాడు, అంతే! 
ఈసార్షి శత్రువులు కొండ దిగువున వుండి 
లొంగిపామ్మని హెచ్చరికలు చేయటం 


[1 


కాకుండా, అసంపూర్తిగా వున్న కోటను 
పట్టుకునేందుకు కొండ ఎక్కి రాబో 
తున్నారు. వాళ్ళు పైకి వచ్చేందుకు 
యిక్కడున్న కాలిబాట నులువైనది. మీరు 
అదను చూసి శత్రువుల మీదికి వదిలేందుకు 
సింహాన్నీ, రెండు పులులనూ తయారుగా " 
వుంచారా?”' అని అడిగాడు స్వేర్ణాచారి. 


ఆటవికుల నాయకుడు, న్వర్షాచారిని 
కాలిబాట పక్కనే వున్న చిన్న గుహల 
దగ్గిరికి తీనుకుపోయాడు. సింహం బోను 
ఒక గుహ ముందు భాగాన వున్నది, పులు 
లున్న బోనులూ అలాగే మరొక గుహ 
ముందున్నవి, ఆ బోనుల మీద ఇద్దరిద్దరు 
ఆటవికులు ఎక్కి కూర్చునివున్నారు. 


12 


స్వర్ణాచారికి, ఆటవిక నాయకుడు తన. 
అనుచరులను చూపించి, 
మహారాజా! వీరపుర సైనికులు యీ దాపు 
లకు రాగానే మా వాళ్ళు బోనుల తలుపు 
లెత్తేస, గుహ పై భాగానికి పారిపోతారు. 
ఆకలిగొని వున్న (క్రూరమృగాలు ఎదురుగా 
కాలిబాట మీద కనిపించే శత్రువుల మీదికి 
పోయి పడి చీల్చి చెండాడుతవి,'' అన్నాడు. 

“అవి వాళ్ళ మీదికి పోయి పడనూ 
వచ్చు లేక బోనుల్లో నుంచి విముక్తి 
కలిగిందని కొండ దిగి అరణ్యంలోకి పారి 
పోనూ వచ్చు. ఏమైనా మీ ప్రయత్నం మీరు 
చెయ్యండి, ఒక మాట, నేను మహారాజును 
కాదు, ఆయన మంత్రిని, మీ సహాయానికి 
మా రాజు నుంచి తప్పక ఘనమైన ప్రతి 
ఫలం వుంటుంది, గుర్తుంచుకోండి,” 
అన్నాడు స్వర్ణాచారి. న్‌ 

స్వర్ణాచారి, ఆటవికులతో మాట్టాడి 
తిరిగి సమరబాహు అనుచరుల దగ్గిరకు 
వచ్చి కొండ దిగువకు చూశాడు. ఈ సారి 
వీరపుర సేనాని కొండమీది వాళ్ళను లొంగి 
పొమ్మని ఆజ్ఞాపించి లాభం లేదని (గ్రహించి, 
కొండ మీది కోటను పట్టుకునేందుకు కొత్త 
పథకం వేశాడు. కాల్బల సైనికులు 
ముందుగా కాలిబాట వెంట కొండ ఎక్కటం 
(ప్రారంభించారు, వాళ్ళల్లో కొందరి దగ్గిర 
పైనుంచి సమరబోహు 


“ చూశారా, 


విల్లంబులున్నవి. 


చందమామ 


అనుచరులు ఈ కెనుగాని, వడిసెలతో 
రాళ్ళనుగాని విసిరినప్పుడల్లా, సైనికులు 
ఆగి, వాళ్ళకేసి బాణాలు కొడుతున్నారు, 

వీరపుర సైనికుల్లో కొందరు చచ్చినా, 
మిగతా వాళ్ళు కొండమీదికి చేరగలరనీ, 
అప్పుడు జరిగే బాహాబాహి యుద్ధంలో తన 
వెంట వున్న ఇరవై ఆరు మందితో, అంత 
సేనను ఓడించటం అసంభవమనీ స్వర్ణా 
చారి గుర్తించాడు. ఆతడు సమరబాహు 
అనుచరులతో, “మనం సాధ్యమైనంత 
మంది శత్రువులను చంపి యిక్కణ్ణుంచి 
అరణ్యంలోకి పారిపోవటం తప్ప మరో 
మార్గాంతరం లేదు. ముందుగా ఇద్దరు 
ముగ్గురు పోయి, పారిపోయేందుకు వీలుగా 
ఒంటెలను సిద్రపరచండి. ఇప్పటికే వాటి 
దగ్గిర మనవాళ్ళిద్దరున్నారు,"' అని చెప్పాడు. 

ఈలోపల వీరపుర సైనికులు బాణాలు 
వదులుతూ కాలి బాట వెంట కొండ ఎక్క 
సాగారు. సేనానాయకుడు మాత్రం కొండ 
దిగువున వుండి; గుర్రపు రౌతులకు వీవో 
ఆజ్ఞలిస్తున్నాడు. వాళ్ళల్లో కొందరు కాల్బల 
సైనికులకు కొంచెం' వెనకగా కొండ 
ఎక్కసాగారు. 

“* ఉష్ట్రవీరుల్లారా! తెలివి తక్కువ 
కొద్దీ వీరపురసేనాని ఆశ్వకులు కొందర్ని 
కొండమీదికి పంపుతున్నాడు. మన ఒంటెల 
దళం యిక్కడ వున్నదనుకుంటున్నాడో 


చందమామ 


[స 


ఏమో! మీలో కొందరు పైనుంచి కాలి 
బాట మీదికి రాళ్ళు దొర్లించండి. మిగతా 
వాళ్ళు గురి చూసి వడిసెలలు (ప్రయోగిం 
చండి! “ అని ఆజ్ఞాపించాడు స్వర్ణాచారి. 

సమరబాహు అనుచరుల్లో కొందరు పెద్ద 
పెద్ద రాళ్ళను నెట్టుకువచ్చి శాలి బాట 
వెంట పైకి వన్తున్న వీరపుర సైనికుల కేసి 
దొర్లించారు. కాని, వాటిల్లో చాలా భాగం 
దారిలో వున్న ఎత్తు పల్లాల్లో పడి లేస్తూ, 
గురి తప్పి మరో మార్గాన దొర్లుకుంటూ 
పోసాగినై. సమరబాహు అనుచరుల 
(ప్రయత్నం విఫలం కావటం చూస్తున్న 
వీరపుర సైనికులు ఉత్సాహంగా కేకలు 
వేస్తూ, పైకి రాసాగారు. వాళ్ళను ఆను 


13 
L$ 


ధ్వానాలు చేయసాగారు. 

అలాంటి ఉత్సాహ సమయంలో వాళ్ళు, 
' ఆటవికులు పులులతో వున్న 
"గుహల ప్రాంతాన్ని చేరారు. ఆటవికులు 


సింహం, 


సింహం, పులులను వాళ్ళ మీదికి వదులు 
తారా లేక భయపడి, పారిపోతారా అన్న 
సంశయంలో కొట్టుమిట్టాడుతున్న స్వర్థా 
చారికి హఠాత్తుగా సింహ గర్జన, పులుల 

వినిపించింది. మరుక్షణం _ 
పులులూ బోనుల్లో నుంచి 
కుప్పించి బయిటికి దూకి, అందుబాటులో 
వున్న వీరపుర సైనికుల మీద పడినై, 


14 


| గాండ్రింపూ 


సింహం, 


మదుంలుకితెయు. ఈ 


సైనికుల్లో హాహాకారాలు బయలుదేరినై. 
హఠాత్తుగా వచ్చిన ఈ దాడిని ఎదుర్కునేం 
దుకు వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళల్లో 
నలుగురైదుగురు సింహం, పులుల పంజా 
దెబ్బలు తిని కింద పడిపోయారు. వాటికి 
అందకుండా పారిపోవాలని చూసిన మరి 
కొందరు రాళ్ళ మీద కాళ్ళ పట్టు తప్పి 
తలకిందులుగా పడిపోయి కొండ కిందికి 
దొర్లసాగారు. 

ఈ గందరగోళంలో సైనికుల వెనక 
వస్తున్న ఆశ్వికుల గుర్రాలు బెదిరి, చప్పున 
వెనుదిరిగి పారిపోబోయి, రౌతులతో పాటు 
కాళ్ళు జారి కిందపడి పల్లిటీ మీద పల్లిటీ 
కొడుతూ కొండ దిగువకు పోయి పడినై. 
కన్ను మూసి తెరిచేంతలో జరిగిపోయిన 
ఈ దున్సంఘటన చూసి, అసలే గాయం 
బాధలో వున్న వీరపురసేనాని నిశ్చేష్టుడై 
పోయాడు. ఆటవికులు వదిలిన సింహం, 
పులులూ యిక ఆ ప్రాంతాల తమకర్ణాచ్చే 
వాళ్ళెవరూ లేకపోవటంతో, రాళ్ళ మీంచి 
కుప్పించి దూకుతూ చేరువలో వున్న 
అరణ్యం కేసి పరిగెత్తినై, 

కొండ ఎక్కచూసిన సైనికుల్లోనూ, 
ఆశ్వకుల్లోనూ కొంతమంది చావగా, మిగి 
లిన వాళ్ళు కుంటుతూ, కొందరు ఒకళ్ళ 
నాకళ్ళు ఆనరాగా పట్టుకునీ కొండ దిగు 
వకు పోసాగారు. అది చూసిన సమరబాహు 

చందమామ 
Pe SI 


అనుచరులు, 
మహామం్రీ! ఆజ్ఞ యివ్వండి. ఇప్పుడే 
దాడి చేసి ఆ గాయపడి పారిపోతున్న 
శత్రువులను ఈటెలతో పొడిచి చంపి 
వస్తాం,” అన్నారు. 


స్వర్ణాచారితో,  "' ఆచార్య 


న్వర్ణాచారి వాళ్ళ మాటలు విన్నాడు గాని 
వెంటనే జవాబివ్వలేదు. తాను ఓడించిన 
శత్రుసైనికులు, కోట ముట్టడికి వచ్చిన 
వాళ్ళలో పదవ వంతు వుండరు. మిగిలిన 
వాళ్ళంతా మరోసారి దాడి చెయ్యటానికి 
కొండ కింద సిద్ధంగానే వున్నారు. ఈ సారి 
దాడి వస్తే, యిందాకటిలా హఠాత్తుగా 
వాళ్ళ మీద పడి చిందరవందర చేసేందుకు 
సింహంగాని, పులులుగాని లేవు... 

ఇప్పుడు కొండ దిగువున వీరపుర సేనాని 
తన సైనికులనందర్నీ ఒక చోట చేర్చి 
విదో మాటాడుతున్నాడు. ఆశ్వికుల్లో కొందరు 
ఆ సరికే కొండ రెండవ తట్టున ఏమున్నదో 
చూసి వచ్చేందుకు పోయారు. స్వర్ణాచారి, 
సమరబాహు అనుచరులకు "శతువులను 
చూపుతూ, “' సాహసం వేరు, దుస్సాహసం 
వేరు! యుద్ధంలో దుస్సాహసం పనికి 
రాదు. చూడండి, శత్రుసేనాని మరొక 
సారి మన మీదికి దాడి వచ్చేందుకు తయా 
రవుతున్నాడు. ఈ సారి యిక్కడున్న 
కొద్ది మందిమీ ఆశ్వికుల్నీ, కాల్బల సైని 
కుల్నీ కూడా ఎదుర్కొని ద్వంద్వయుద్ధం 


చందమామ 


చేయవలసి వస్తుంది. అంతమంది శతు 
వుల్ని జయించటం మనవల్ల కాదు. మనం 
వెంటనే యిక్కణ్ణించి పోయి, కొండపక్క 
పల్లపు (ప్రదేశంలో దాచిన మన ఒంటెల 
నెక్కి అరణ్యంలోకి పోదాం. ఆక్కడ 
క్షత్రియయువకులూ, సమరబాహు మహా 
రాజు కూడా కనిపించవచ్చు," అన్నాడు. 

“సింహం, పులుల, బోనుల దగ్గిరున్న 
ఆటవికులే మైనట్టు ? వాళ్ళు సాయం వస్తే 
శత్రువుల్ని జయించటం ఏమంత కష్టం 
కాదు,” అన్నాడొక సమరబాహు అనుచరుడు. 

“వాళ్ళు శ్యతుబలం చూసి భీతిచెంది 
చల్లగా అరణ్యంలోకి పారిపోయి వుంటారు. 
మూక ఉమ్మడిగా శ త్రుబలగం మన 


15 


మీదికి వచ్చి పడకముందే మనం కూడా 
అదే వని చెయ్యాలి," అన్నాడు స్వర్ణాచారి. 
నే “కానీ, ఆచార్య మహామంత్రి! మనం 
పారిపోతే, శ్యతువు మనను పిరికివాళ్ళని,...” 
అంటూ సమరబాహు అనుచరుడొకడు ఏమో 
చెప్పబోయేంతలో, ఒంటెలను కావిలి కాసేం 
దుకు వెళ్ళిన వాళ్ళల్లో ఒకడు రొప్పుతూ 
న్వర్ణాచారి దగ్గిరకు పరిగెత్తుకుంటూ వచ్చి, 
“ ఆచార్య మహామంత్రి! అయిదుగురు 
శత్రు రౌతులు మన ఒంటెలున్న చోటు 
తెలునుకుని, మేం వెంటబడి తరమబోయేం 
తలో పారిపోయారు. ఈ సారి వాళ్ళు 
గుర్రాల మీద పెద్ద ఎత్తున దాడి వస్తారని 
నా అనుమానం !” అన్నాడు. 
“అనుమానం కాదు, వాళ్ళు చేయ 
బోయేదే అది! వాళ్ళు మన ఒంపెల్ని 
పట్టుకున్నారో, మనం ఎందుకూ కొరగాని 
వాళ్ళమైపోయి, వాళ్ళ చేతుల్లో బలిపశువుల్లా 
చిక్కిపోతాం. అందరూ ఒం టెలున్న చోటుకు 
బయలుదేరండి!” ఆంటూ స్వర్షాచారి 
ముందుండి దారితీశాడు. 


స్వర్ణాచారీ, సమరబాహు అనుచరులూ 
ఒంజెలున్న చోటుకుపోయి, వాటిపైన ఎక్కి 
పల్లపు(ప్రదేశం నుంచి పైకి వచ్చేసరికి 
సుమారు రెండు వందల గజాల దూరంలో 
నలభై యాభై మంది వీరపుర ఆక్వికులు 
కత్తులూ, ఈకెలూ పైకెత్తి పట్టుకుని 
వాళ్ళకేసే వస్తున్నారు. శత్రువుల్ని ఎడా 
పెడా నరుకుతూ దారిచేనుకుని ముందుకు 
పోవటమే తప్ప, వెనుదిరిగి పల్లపు ప్రదేశానికి 
పారిపోయే ఆవకాశం లేదని స్వర్ణాచారి 
తృటికాలంలో (గ్రహించాడు. 

ఆ వెంటనే ఆతడు కత్తి పెకెత్తి, 
“* ఉష్ణ్రయోధుల్లారా! నా వెంట రండి. 
శత్రువుల్ని కొండకోటదేవికి బలిపెడదాం! 
సమరబాహు మహారాజుకూ, జై!" అంటూ 
ఒంటెను ముందుకు దూకించాడు. 

అదే సమయంలో వీరపుర ఆశ్వకులు, 
“వీరసింహ మహారాజుకూ, జై!” అంటూ 
తమ గుశ్రాలను అదిలించి, శరవేగంతో 
వచ్చి సమరబాహు అనుచరుల మీదపడ్డారు. 


(ఇంకావుంది) 


[నమరబాహు అనుచరులు విసిరిన ఈటె ఒకటి వీరపుర సేనానిని గాయపరిచింది. కొండ 
ఎక్కి శత్రువులను హతమార్చాలని చూసిన ఆతడి సైనికులను, ఆటవికులు పదిలిన 
సింహం, పులులూ హడలకొట్టినై, న్వర్ణాచారి, నమరబాహు అనుచరులతో ఒంటెల 
మీద పారిపోవాలని చూశాడు. వీరపుర ఆశ్వికులు వాళ్ళను ఎదిరించారు, తరవాత...) 


స్ప్వక్ణాచారి కత్తి దూసి ధైర్యంగా వీరపుర 
“ఆశ్వకుల మీదికి తన ఒంకును దూకించటం 
చూసి, సమరబాహు ఆనుచరులు ఎక్కడ 
లేని తెగువతనంతో' పోయి శత్రువుల మీద 
కలియబడ్డారు. అప్పుడు వీరపుర ఆశ్వ 
కులకూ, సమరబాహు ఉష్ట్రయోధులకూ 
నుధ్య భయంకరమైన పోరాటం సాగింది. 
ఒంటెల మీదవున్న సమరబాహు అను 
చరులు కత్తులతో, ఈకలతో . వీరప్పురఆక్వి 


కులను పొడవసాగారు. ఆశ్వికులు కూడా 
ధైర్యంగా తమ శ్నత్రుపులనూ, వాళ్ళెక్కి 
వున్న ఒంకెలనూ ఈపెలతో కొడుతూ 
మధ్య మధ్య తమ రాజుకు జయధ్యానాలు 
పలకసాగారు. 

నాలుగైదు నిమిషాలకాలం యీ విధంగా 
పోరు జరిగే సరికి కొందరు సమరబాహు 
అనుచరులూ, వీరప్పర సైనికులూ గాయ 
పడి తమ ఈమ వాహనాల మీదినుంచి పట్టు 


చందమామను? 


ము గ్ల 


| తప్పి కింద పడిపోయారు, ఒంటబలను 
వినాడూ చూసివుండని వీరపుర సైనికుల 
గుర్రాలు కొన్ని జెదిరి దూరంగా పరిగెత్త 
సాగినై. శత్రువులను చుట్టుముట్టి హతం 
చేయాలని చూసిన వాళ్ళ ప్రయత్నం సాగ 
లేదు. స్వర్ణాచారి, తన అనుచరులను 
హెచ్చరిస్తూ, చావగా మిగిలిన పదిహేనూ, 
పదహారు మంది ఉష్ట్రయోధులతో శత్రు 
వుల మధ్యగా దారిచేనుకుని దాపులనున్న 
ఆరణ్యుంకేసి పారిపోసాగాడు. 

ఆ సమయంలో అక్కడి కొచ్చిన వీర 
వురసేనాని పారిపోతున్న స్వర్ణాచారీ, ఆతడి 
ఆనుచరుల కేసి చూసి, “ ఇంత కొద్దిమంది 
శత్రువులు మన, చక్రబంధాన్ని ఛేదించు 


[0 


bina 


కుని పారిపోగలిగారన్న మాట! ఇంతకన్న 
అవమానం ఏముంటుంది? ఇంతకూ అశ్వ 
దళ నాయకుడు బతికున్నాడా, చచ్చాడా?'" 
అంటూ కోపంగా అరిచాడు. 

స్వర్ణాచారిని చుట్టు ముట్టవచ్చిన ఏర 
పుర ఆక్వికదళ నాయకుడు సేనాని ఆరుపు 
నింటూనే గుర్రంమీద ఆతడి దగ్గిరకు పరి 
గెత్తు కుంటూ వచ్చి, నమస్కరించి, 
EN శత్రువుల్ని చాలామందిని చంపఫాం, 
కాని, మిగిలినవాళ్ళు ఆరణ్యంలోకి పారి 
పోయారు," అన్నాడు. 

“ఆ పారిపోవటం నేనూ చూశాను. 
వాళ్ళను వెంటబడి పట్టుకునే ప్రయత్నం 
చెయ్యక, నీ విక్కడేంచేస్తున్నావు?”' అని 
అడిగాడు సేనాని కోపంగా. 

"అయ్యా, గాయపడిన మనవాళ్ళకు 
వైద్య సహాయం సంగతి చూసి, ఆ తరవాత 
మరికొందరు ఆశ్వికుల సహాయం తీనుకుని 
అరణ్యంలోకి పోయి శ్యతువుల వేట 
సాగింతాం అనుకున్నాను,” అన్నాడు 
దళనాయకుడు. 

“ఈ నీర్పాట్లన్నీ చేసుకుని, ముహూర్తం 
కుదిరి నువ్వు వచ్చేవరకూ ఆ ఒంటెల 
వెధవలు నీ కోనం ఆరఖ్యుంలో ఏ చెట్టు 
నీడనో ఎదురు చూస్తూ కూచుంటారను 
కున్నావా? ఆ చొక్కా, పై పంచా కూడా 
లేని పిలక వెధవ, వీరపుర అశ్వికుల్లో 


చందమామ 


కొందరిని చంపి క్షేమంగా అరణ్యం చేరా 
డని తలిస్తే వాబాగారేముంటారు?. నీకూ, 
నాకూ ఉరి తప్పదు,” అన్నాడు సేనాని. 
"అయ్యా, ఆ పిలక వెధవ ఒట్టొట్టి 
పిలక వెధవ కాదు! అతజ్ఞు, అచార్య మహా 
మంతి అంటూ అతడి అనుచరులు సంబో 
ధించటం విన్నాను, అతడు రూపురేఖల్లో, 
శార్యపర్మాకమాల్లో భారతంలో! 
దళవాయకుడు మాట ముగించకముండే 
సేనాని 'గట్టిగా “అక ఆ కవిత్వం చాలు, 
నోర్ముయ్యి!” అని కోప్పడి, “నువ్వు నలుగు 
రైదుగురు ఆశ్వికున్ని వెంటబెట్టుకుని, 
ఆ గుండు పిలక ఒంటె వెధవా, వాడి తోటి 
వాళ్ళూ అరణ్యంలో ఎక్కడున్నారో చూసె, 
వాళ్ళు కనుమరుగు కాకుండా వెన్నంటి 
వుండు. నేను ముందుగా ఈ కొండకోటను 
స్వాధీన పరుచుకుని, మన వీరపుర "పతా 
అన్ని దానిమీద ఎగరవేసి,: సైన్యంతో 
అరణ్యంలోకి పస్తాను,'” అన్నాడు. 
దళనాయకుడు, సేనానికి నమస్కరించి, 
“చిత్తం!” అని నలుగురు గుర్రపు రౌతుల్ని 
వెంటబెట్టుకుని, స్వర్ణాచారి అరఘ్యింలో 
ప్రవేశించిన మార్గం వెంట బయలుదేరాడు, 
కాని, స్వర్ణాచారి ఆ సరికే అరణ్యంలో 
చాలాదూరం వెళ్ళిపోయాడు, అతడికే 
విధంగా అయినా సరే ఖడ్గజీవదత్తులూ, 
సమరభాహూ ఎక్కడ వున్నదీ తెలుసు 


చందమామ 


కోవాలనీ, వాళ్ళకు కొండకోటకు పట్టిన 
దురవస్థ గురించి చెప్పాలనీ వున్నది, 
ఎలుగ్గొడ్డు ముఠావాళ్ళు అరణ్యంలో 
వ ప్రాంతాల వుండేదీ అతడికి సూచన 
ప్రాయంగా తెలును, ఆ కారణంవల్ల న్వర్లా 
చారి ఆ దిక్కుకేసి బయలుదేరి, కొంత 
సేపటికి ఒక కొలను (ప్రాంతాన్ని చేరాడు. 
* అందరూ ఆక్కడ ఒంటెలను దిగి 
వాటికి కొలనులో నిళ్ళుపెట్టి, మేయటానికి 
వదిలారు. స్వేర్ణాచారి యిద్దరు అనుచరు 
లను ఎత్తయిన చెట్టుమీదికి ఎక్కించి, 
“ఆ వీరపుర కాల్పల సైనికులుగాని, అశ్వ 
సైనికులుగాని మనను వెతుకుతూ 
యీ ప్రాంతాలకు వచ్చే (ప్రమాదం వున్నది. 


Ik 


త్ర 
వ 


వాళ్ళ రాక ముందుగా మనకు తెలియటం 


మంచిది. కొద్ది మంది శత్రువులనయితే 
యిక్కడే నరికి పోగులు పెడదాం. మరీ 
ఆధిక సంఖ్యలో వుంటే యీ (ప్రాంతం 
వదిలి మరొక చోటుకు తరిలిపోదాం. కనక 
మీరు అ(ప్రమత్తులుగా వుండి, చుట్టుపక్కల 
(ప్రదేశాలను పరీక్షగా చూన్తూండండి,” అని 
ఆజ్ఞాపించాడు. 

ఒక ఆరగంట కాలం గడిచింది. చెట్టు 
మీద వున్న సమరబాహు అనుచరుల్లో 
ముందుగా ఒకడికి, తామున్న చోటు కేసి 
పరిగెత్తుకుంటూ వస్తున్న పదీ పన్నెండు 
మంది ఎలుగ్గొడ్డు ముఠా వాళ్ళు కనిపిం 
చారు. వాళ్ళు వెనకా ముందులు చూనుకో 


12 


కుండా సూటిగా కొలను దగ్గిరకు పరుగెత్తు 
కుంటూ వస్తున్నారు. వెంటనే చెట్టు మీవ 
కాపలా వున్న వాళ్ళల్లో ఒకడు గబగబా 
కిందికి దిగి, స్వర్ణాచారి దగ్గిరకు పచ్చి 
తాను చూసినది చెప్పాడు. 

స్వర్థాచారి తన అనుచరులందర్నీ హెచ్చ 
రించి, వాళ్ళతో కొలను పక్కన వున్న 
గుబురు పాదల్లోకి పోయి దాక్కుని, “వెతక 
బోయిన ' తీగ కాలికి తగలటం. అంటే, 
యిదే! ఈ ఎలుగ్గొడ్డు ముఠా వాళ్ళే మన 
సమరబాహు రాజును బందీగా సట్టుకు 
పోయారు," అన్నాడు. 

అంతలో ఎలుగ్గొడ్డు ముఠా వాళ్ళు 
కొలనును సమీపించారు, వాళ్ళల్లో ఒకడికి 
చెట్ల కింద మేస్తున్న ఒం'కెలు కనిపించినై. 
వాడు నిలువెల్లా వణికిపోతూ, “' వృకేశ్వర్‌ 
మాతా, నువ్వే దిక్కు!" అని కేకపెట్టి, 
ఒంటెలను తతిమ్మా ఎలుగ్గొడ్డు వాళ్ళకు 
చూపెట్టాడు. 

ఎలుగ్గొడ్డు ముఠా అంతా ఒక క్షణ 
కాలం స్థాణువుల్లా ఆయిపోయారు. వాళ్ళలా 
భయకంపితులైపోయి ఏమి చేయటము ఆని 
ఆలోచించే 'నమయంలో స్వర్ణాచారి హఠా 
త్తుగా సమరబాహు అనుచరులతో వచ్చి 
వాళ్ళ మీద పడి, ఇద్దర్ని ఈటెలతో గట్టిగా 
పొడిచాడు. వాళ్ళు, “ చన్తిమి, నృకేశ్వరీ 
మాతా!” అంటూ కిందపడే లోపలే అయి 


చందమామ 


దారుగురు ఎలుగ్గొడ్డు మనుషులు ఆయుధాలు 
కింద పడేసి లొంగిపోయారు. మిగిలిన 
వాళ్ళు పులిని చూసిన లేళ్ళలా ఎగిరి 
_ గంతేసి, వచ్చిన దారినే తిరిగి పరిగెత్తారు. 
అలా పారిపోయిన ఎలుగ్గొడ్డు ముఠా 
వాళ్ళే కొలను కేసి వస్తున్న ఖడ్గ జీవదత్తు 
లకూ, సమరబాహుకూ, గురుభల్లూకుడికి 
ఎదురుపడి స్వర్ణాచారిని గురించి చెప్పారు. 

"ఎక్కడో కోట కట్టే ప్రయత్నాల్లో 
కొండ మీద వుండవలసిన స్వర్ణాచారి, 
యీ అరణ్యంలోని కొలను (ప్రాంతం చేరా 
ఉంటే చాలా ఆశ్చర్యంగా వుంది, కొండ 
మీద ఏవో చిక్కుల్లో పడి యిక్కడికి పారి 
పోయి రాలేదు గదా? అన్నాడు జీపదత్తుడు. 

"'స్వర్ణాచారి "గొప్ప ప్రభు భక్తి పరా 
యణుడు. బహుశా, నన్ను ఎలుగ్గొడ్డు ముఠా 
వాళ్ళ నుంచి కాపాడాలన్న (పయత్నంలో 
యిక్కడికి వచ్చి వుంటాడు!” అన్నాడు 
సమరబాహు తృప్తిగా. 

ఈ సంభాషణేమీ అర్థం కాక గురు 
భల్లూకుడు తనకు మరెపరో కొత్త వాళ్ళ 
నుంచి ప్రమాదం రాబోతున్నదని భయపడి, 
.ఖడ్ల జీవదత్తులకు నమస్కరించి, “మీరు 
నాకు (ప్రాణదానం చేస్తామని అభయం 
యిచ్చారు, మరవకండి ! “అన్నాడు. 

ఆ మాటలకు జీవదత్తుడు నవ్వి, “ గురు 
బల్లూకా, మా నుంచిగాని, కొలను దగ్గిర 


చందమామ 


వున్న యీ సమరబాహు అనుచరుల నుంచి 
గాని నీకు ఎలాంటి (ప్రమాదం రాదు, 
భయపడకు 1!" అన్నాడు, 

“ సాజాత్తూ వృకేశ్వరీదేవే నీకు అండగా 
వుండగా భయమెందుకు ? ” అన్నాడు ఖడ్గ 
వర్మ నవ్వుతూ, 

వాళ్ళిలా మాట్టాడుకుంటూ కొలను దగ్గి 
రకు వచ్చేసరికి, స్వర్ణాచారి తనకు దొరికిన 
ఎలుగ్గొడ్డు ముఠా వాళ్ళను సమరబాహు 
ఎక్కడ వున్నదీ తెలున్తుకునేందుకు |ప్రశ్ని 
స్తున్నాడు. ఆతడు ఖడ్గ జీవదత్తుల్ని, 
సమరబాహునూ అల్లంత దూరంలో చూస్తూనే 
(బ్రహ్మానందం చెంది వాళ్ళ దగ్గిరకు పరుగు 
పరుగున వచ్చి, “ సమరబాహు మహారాజా, 


13 


(<7 


క్షత్రియ యోధుల్లారా, యివే నానమస్కాా 
రాలు! '" అన్నాడు వంగి నమస్కరిస్తూ. 

స్య. స్వర్ణాచారీ, నువ్వేదో మీ మహారాజుగారి 
కోటను గాలికి వదిలి, ఆరణ్య విహారానికి 
బయలుదేరి వచ్చినట్టు కనబడుతున్నదే !'' 
అన్నాడు జీవదత్తుడు. 

“క్షత్రియ వీరయోధుల్లారా, ఆ కోట 
శృతువుల వశమైపోయింది. దాన్ని రక్షం 
చేందుకు నేనూ, సమరబాహు అనుచరులూ 
గట్టి ప్రయత్నమే చేశాం. ఆ ప్రయత్నంలో 
కొందరు వీర స్వర్గం అలంకరించారు 
కూడా,'' అన్నాడు స్వర్ణాచారి విచారంగా. 

“అందరూ వీరస్వర్గం అలంక రించకుండా 
కొందరైనా యీ భూమి మీద (ప్రాణాలతో 


14 


వీరన్వరన్గానికి పోకుండా యిక్కడే a 


ర పోయిన వాళ్ళెంతమంది?"' అని అడిగాడు 


ఖడ్గవర్మ. 
స్వర్ణాచారి తనతో కొలను దగ్గరకు వచ్చిన 
సమరబాహు అనుచరుల కేసి ఒకసారి తల 
తిప్పి చూసి, “నాతో కలిపి పదహారు 
మందిమి. మా వాహనాలు పదహారు ఉష్పాలు 
కూడా: యిక్కడే . వున్నవి,” అన్నాడు. 
“కాండకోటను శత్రువులు ఆ క్రమించారా! 
ఎలా ఆక్రమించగలిగారు? ఎవరా శత్రు 
వులు?” అన్నాడు సమరబాహు కోపంతో 
పళ్ళు కొరికి, మీసం మెలివేస్తూ. 
స్వర్ణాచారి, ఆరణ్యంలోకి వచ్చిన వీర 
పుర జంతు (పదర్శనశాలాధికారితో (ప్రారం 
భించి, అ తరవాత వీరపుర సైనికులు 
కొండ మీది కోటను పట్టుకోవటానికి చేసిన 
ప్రయత్నం, అప్పుడు జరిగిన యుద్దంలో 
తాను పొందిన ఓటమీ, చావగా మిగిలిన 
అనుచరులతో అరబ్యుంలోకి పారిపోయి. 
రావటం---అంకా టూకీగా చెప్పాడు, 
అంతా (శద్దగా విన్న సమరబాహు పెద్దగా 
నిట్టూర్చుతూ, “అంట, కోటతో పాటు 
మనం ఎంతో కాలంగా కూడబెట్టిన ధన 
ధాన్య సంపద యావత్తూ భృతువశ మైందన్న 
మాట! ఆ వీరపుర రాజును క్షమించరాదు. 


చందమామ 


ఆతడి అంతం చూడాలి, ఖథ జీవదత్త 
యోధుల్లారా, 'ఇందుకు మీరు నాకు సాయ 
= పడాలి,” అన్నాడు. 

జీపదత్తుడు, సమరబాహు కేసి జాలిగా 
చూస్తూ ఏదో అనబోయేంతలో ఖడ్గవర్మ 
కోపంగా, _ “ సమరబాహూ, ఇప్పుడు నీకే 
ఆపదవచ్చిందని మా సాయం కోరుతున్నావ్‌? 
నిన్ను ఎలుగ్గొడ్డు, ముఠా వాళ్ళ నుంచి 
రక్షస్తామని మాట యిచ్చి నెరవేర్చుకున్నాం. 
ఇక్ష మా దారిన మేం వింధ్యసర్వతాలకు 
పోదలిచాం. అక్కడ మేమొక రాతిరథాన్ని 
కదిలించవలసి వున్నది. కాని, దారి పాడు 
గునో మేము యితరుల్ని చిక్కుల్లో నుంచి 
కాపాడాలన్న ధర్మబుద్ధి కొద్దీ కాలయాపన 
చేస్తున్నాం. ఇక ఆ ధోరణికి స్వ స్తి చెప్పాలి," 
అన్నాడు. 

జీవదత్తుడు, ఖడ్గవర్మ వీపు తట్టి తొందర 
పడవద్ధన్న సూచనగా తలాడించి హెచ్చ 
రిక చేసి, “ సమరబాహూ, నువ్వు రాజ్యం 
సంపాయించి పోగొట్టుకున్న వాడివి కాదు 
గదా, విరపుర రాజు మీద పగ సాధించ 
టానికి? ఈ మహారణ్యంలో వి (ప్రాంతాన 
ఆయినా నీ అనుచరులతో నుఖంగా పంటలు 
పడించుకుంటూ హాయిగా బతకవచ్చునే,"' 
అన్నాడు. 

సమరబాహు జవాబివ్వకుండా తలవంచు 
కున్నాడు, 


చందమామ 


అప్పుడు స్వర్ణాచారి కలగబేనుకుని, 
“క్షత్రియ యోధుల్లారా, నా వొక మనవి, 


చిత్తగించాలి ! పేరును బట్టి యీ సమర 
బాహు ఏ చం్యద్రవంశజుడో అయి వుంటాడని 
నాకు నమ్మకం కలుగుతున్నది. అలోంటి 
వాడు యిక్కడెక్కడైనా చిన్న రాజ్యం 
స్థాపించగా చూసి, ఆతడి దగ్గిర మం|త్రిత్వం 
నెరపాలన్న కోరిక నాక్కలుగుతున్నది. 
మీరు దయ తలచి సాయపడితే కనీసం, 
ఆ వీరపురరాజును కొండకోట ప్రాంతాల 


.నుంచయినా తిరోగమించేలా చేయగలం. 


అప్పుడు కొండకోట, ఆ చుట్టుపక్కల వున్న 
ఆటవిక గూడేలతో కలిసి ఒక రాజ్య 
మవుతుంది,'' ఆన్నాడు, 


15 


PR 


జీపదత్తుడు, ఖడ్గవర్మ కేసి. చూసి, 
““ఖడ్గా, ఈ పాటి సాయం మనం చేయటం 
జావుంటుందనుకుంటాను,'" అని సమర 


బాహు, స్వర్ణాచార్లతో, “ మనం ముందుగా 
యిక్కడి కొచ్చిన వీరప్పుర సైనికుల్ని దెబ్బ 
తీయాలి. ఆల్బ , సంఖ్యలో వుస్ప మనం 
+ వాళ్ళతో ముఖా ముఖి యుద్దం చేయలేం 
గనక ఉపాయంతో వాళ్ళను ఓడించాలి. 
ఆందుకొకే ఒక మార్గం వున్నది. ఆ సైనికు 
అందర్నీ గురుభల్లూకుడి విలదుర్గంలో ప్రవే 
గించేలా చేయాలి,” అన్నాడు. 

“అదెలా సాధ్యం, జీవదత్త ప్రభూ? 
వాళ్ళు ఆ బిలంలోకి (ప్రవేశించేలా చేయటం 
ఎలా? ” అన్నాడు న్వర్ణాచారి ఉత్సాహం 
పట్టలేక, 

“అందుకు గురుభీల్లూకుడి శమ్మ్యుల్లో 
ఒకళ్ళిద్దరు నీరపుర సైనికుల దగ్గిరకు 
పోయి, వాళ్ళ నాయకుడితో మనమంతా 
ఆ బిలంలో దాక్కుని వున్నామని చెప్పాలి. 
వాళ్ళు. మనను వీధించేందుకు. బిలంలో 
ప్రవేశిస్తారు. అప్పుడు....”” అంటూ ఆగి 


జీవదత్తుడు, గురుభల్లూకుడితో, “ భల్లూకా! 
నీ శిష్యులు నీ మాటకు జవదాటని తత్వం 
గలవాళ్ళా లేక గురువుకే ద్రోహం చేసే 
రకమా?” అని ఆడిగాడు, 


ఆ ప్రశ్న వింటూనే గురుభల్లూకుడు 
ఉదేకపడిపోతూ, “ అయ్యా, నో శి 
గురు భక్తి యిప్పుడే రుజువు చేస్తాన 
నేను ఆజ్ఞాపిస్తే వాళ్ళు కొండ శఖరం మీద 
నుంచి ఆయినా కిందికి దూకుతారు. ఇక్కడ 
కాండ . లేడు. గనక, ఆ కనబడే అట్టు 
చిఠారు కొమ్మ మీది నుంచి కిందికి దూక 
మని ఆజ్ఞాపిస్తాను,” 
వాడితో, '' ఒరే. నష్యా! నువ్వు ఆ బెట్టు 
చికారు కొమ్మకు పోయి, అక్కణ్ణుంచి భూమి 
మీద పడు! '' అన్నాడు, 

జీవదత్తుడు వారించే లోపలే ఎలుగ్గొడ్డు 
వాడు పరుగెత్తుకుంటూ. పోయి, నూరడు 
గుల ఎత్తున్న ఒక చెట్టు పైకి పాకి, అక్క 
జ్రంచి, “ గురుభల్లూకా! " అంటూ అరిచి, 
చేతిపట్టు పదిల, తలకిందులుగా నేల 
మీదికి పడసాగ్గాడు. 


అని ఒక ఎలుగ్గా 
ట్‌ 


(ఇంకావుంది) 


21 


[కొండకోట వద్ధ వీరవుర ఆశ్వికుల చేత ఓడింపబడిన న్వేర్ణాచారి కొద్దిమంది ఉఊష్ట్ర 


యోధులకో అరణ్యంలోకి 
నమరబాహూ 


గురుభల్లూడికి శిష్యుడు చెట్టు మీది నుంచి 
దూకటం చూస్తూనే జీవదత్తుడు పరి 
గెత్తుకుంటూ పోయి, వాడు యింకా 
నేలకు పదీ పన్నెండడుగుల దూరంలో 
వుండగా తన దండం అడ్డు పెట్టాడు. 
విలుగ్గొడ్డువాడు తన గురువు పేరును 
స్మరిస్తూ, వేగంగా వచ్చి డాని మీద 
పడగానే జీవదత్తుడు వాళ్లు చేతులతో 
పట్టుకుని భూమి మీద నిలబెట్టాడు. 


పారిపోయాడు. 
కనిపించారు, గురుభల్లూకుడు తన శిమ్యుల 
చేసేందుకు, వాళ్ళల్లో ఒకణ్ణి చెట్టు మీదినుంచి కిందికి దూకమన్నాడు. 


1చరిదనూమ” 


ఆక్కడ అతడికి ఖడ్గ జీవదత్తులూ, 
గురుభక్తిని రుజువు 


తరవాత-- ] 
ఎలుగ్గాడ్డు వాడు తన గురుభక్తిని 
రుజువు చేనుకునే అవ కాశం పోయి 
నందుకు దిగాలు 'పడిపోతూ, జీవదత్తు 
డితో, *' 
పట్టుకుని నేల తాకి ప్రాణం పోకుండా 
కాపాడారేమో గాని, నేను చచ్చి స్వర్గం 
చేరే అవకాశాన్ని చెడగొట్టారు,'' అన్నాడు, 
ఆ మాటలకు జీవదత్తుడు నవ్వి “ఒరే, 
నువ్వు నేల తాకి చచ్చి స్వర్గం చేరేవాడివో 


అయ్యా, మధ్య దారిలో నన్ను 


వ 


లేక నరకానికే పోయావాడివో ఎవరు 
చూశారు? ఒకటి మాత్రం గట్టిగా రుజువు 
చేశావ్‌; నీ గురువాజ్ఞను దైవాజ్ఞగా పాఠలిం 
చావు, ఇప్పుడు నువ్వు, నీ గురువుకూ, 
అతడి ద్వారా సమరబాహుకూ చేయవల 
నిన సాయం చాలా వుంది," అన్నాడు. 

ఆ సరికి అక్కడికి గురుభల్లూకుడూ, 
సమరబాహూ, ఖడ్గవర్మా వచ్చారు. గురు 
భల్లూకుడు అనందం పట్టలేక ఖడ్గ జీవ 
దత్తులతో, ''అయ్యల్లారా, నా శిష్యుల 
గురుభక్తి ఎలాంటిదో స్వయంగా చూశారు 
గదా? ఇక వాళ్ళను మీ ఇష్టం వచ్చిన 
పనికి ఉపయోగించుకోండి. సమరబాహు 
యో అరణ్య (ప్రాంతాలకు రాజై స్వరా 


10 


చారి అయనకు మంత్రి ఆయితే, నా బిల 
దుర్గంలో వృకేశ్వరీదేవి పూజాపునస్కా 
రాలు నిర్విఘ్నంగా సాగిపోతాయి," 
అన్నాడు. 

““భల్లూకా! ఆదేవీపూజ లేవో యితర్ల 
ప్రాణాలకు అపాయం కలగకుండా జరి 
గేలా చూసే బాధ్యత నమరబాహు పైన 
వున్నది !'' అని జీవదత్తుడు, గురుభల్లూ 
కుడి శిష్యుల కేసి చూసి, “ఈ చెట్టు 
మీంచి గెంతిన వాడితోపాటు నీ శిష్యుల్లో 
మరొకడు నే చెప్పబోయే పని సాధించుకు 
వచ్చేందుకు కావాలి," అన్నాడు, 

గురుభల్లూకుడు తన కిమ్యల్లో మరొ 
కజ్టి దగ్గిరకు పిలిచి, వాళ్ళు చెట్టు మీంచి 
దూకిన వాడి పక్కున నిలబడమన్నాడు. 
జీవదత్తుడు ఆ ఇద్దరితో, “ఒరే, మీ ఐద్ధరూ 
ప్రాణాలు పోయినా యిక్కడ ఏం జరి 
గిందీ ఎవరితో చెప్పకుండా ఒక గురు 
కార్యం సాధించాలి. ఈ చుట్టు పక్కల 
వున్న అరణ్యంలో ఎక్కడో వీరపుర అశ్వి 
కులు వుంటారు. మీరు పని గట్టుకుని 
వాళ్ళ కంటబడినట్టు కాకుండా, అజా 
గత్రవల్ల దొరికిపోయినట్టు నటించి, 
ఆ ఆశ్వికుల్ని కలునుకోవాలి. తరవాత 
వాళ్ళతో కొండకోట నుంచి పారిపోయిన 
సమరబాహు ఆనుచరులందరూ 
= మీ గురువుదైన బిలదుర్గంలో దాక్కుని 


చందమామ 


వున్నట్టు నమ్మబలకాలి ; 
అర్హమైందా?'" అన్నాడు, 
“అయ్యా, ఇందులో అర్థం కానిదే 


చెప్పిందంతా 


ముంది! ఇది గురుకార్యం, రాచకార్యం 
కూడా, ఆ ఆశ్వికుల్ని కలునుకుని మీరు 


చెప్పిన మాటలు చెప్పమన్న విధంగా 
చెప్పి, పని నెరవేర్చుతాం,"” అన్నారు 


భల్లూకుడి శిష్యురిద్దరూ. 

“అయితే బయలుదేరండి, ఆలశ్యం 
ఎందుకు,'' అన్నాడు జీవదత్తుడు. 

శిష్యులిద్దరూ గురుభల్లూకుడికి 
సాష్టాంగపడి లేచారు. భల్లూకుడు వాళ్ళ 
తలల మీద చేయి పెట్టి, ''ఆ అశ్విక 
శత్రువులు మిమ్మల్ని వేగుల వాళ్లుగా 
గుర్తించి నిజం చెప్పమని ఎన్ని హింసల 
మీరు మన రహస్యాలు 
చెప్పగూడదు ! '” అన్నాడు భీకరమైన 
స్వరంతో, 

భల్లూక శిష్యులిద్దరూ తలలు వంచి, 
““గరుభల్లూకా, మీ ఆజ్ఞ వృకేశ్వరిదేవి 
ఆజ్ఞతో సమానం! '' అని అక్కణ్ణించి 
బయలుదేరారు, 

వాళ్ళు అరణ్యంలో చాలాసేపు తిరిగి, 
సూర్యుడు ఆకాశ మధ్యం నుంచి పడ 
మటి దిక్కుకు వాలుతున్న సమయంలో 
ఒక చెట్టుకింద పీరపుర ఆశ్వికుల్ని 
చూశారు, ఆశ్వికులు నలుగురూ గుర్రాలు 


పాలు చేసినా, 


చందమామ 


దిగి ఏదో మాట్లాడు కుంటున్నారు. వాళ్ళ 
వాలకం చూస్తే, స్వర్ణాచారి అనుచరుల 
కోనం అరణ్యంలో చాలాదూరం తిరిగి 
అలిసిపోయి నట్టుంది. 

ఆశ్వకుల్ని చెట్ల చాటునుంచి చూసిన 
భల్లూకుడి శిష్యులిద్దరూ ఒక క్షణకాలం 
సంప్రతించుకుని గొంతులెత్తి, 
'““గురుభల్లూ కా, తమరెక్కుడ? 
మేం యిక్కడున్నాం! '" అంటూ నాలు 
కైదు సార్లు గట్టిగా కేకలు వేశారు. 

అ కేకలు వింటూనే చెట్టు కిందవున్న 
వీరపుర ఆశ్వికులు అదిరిపశ్డారు, వాళ్ళ 
దళనాయకుడు చప్పున కత్తిదూసి తన 
అనుచరులతో, '' ఎవరా కేకలు 


పెద్దగా 


ది? 


1 


మనం ఆ నుధ్య విన్న ఎలుగ్గొడ్డు ముళా 
వాళ్ళలా వున్నారు. మన ప్రాణాలకు 
ఇదొక కొత్త బెడద! రండి!” అంటూ 
గుర్రం ఎక్కి భల్లూకుడి శిమ్యలున్న 
వైపుకు పరిగెత్తించాడు. 

ఆశ్వికులు తమను సమీపించటం 
చూస్తూనే భల్లూకుడి శిమ్యులిద్ధరూ 
జేతుల్లోవున్న ఈటెలను కింద పడవేసి, 
“అయ్యా, మమ్మల్ని చంపకండి, లొంగి 
పోతున్నాం. మా గురువును శత్రువులు 
పట్టుకున్నట్టున్నది, ఇంక మేం ఎవరి 
కోసం బతకటం!'' అన్నారు. 

అశ్విక దళనాయకుడు ఆశ్చర్యపడి 
పోతూ, “మీ గురువును శత్రువులు 


12 


పట్టుకున్నారా? 
అని అడిగాడు. 

ఆ ప్రశ్నకు భల్లూక శిష్యుల్లో ఒకడు, 
"అయ్యా, ఈ రోజు కొంచెం పొద్దెక్కాక 
ఒంటెల మీద స్వారీచేసే జనం కొందరు 
హరాత్తుగా వచ్చి మా బిలదుర్గంలో జొర 
బడ్డారు. ఆ సమయంలో మేమందరమూ 
బేవీపూజలో నిమగ్నులమై వున్నందున 
వాళ్ళను ఎదిరించి పోరాడలేక పోయాం. 
ఆ దుర్మార్గులు మాలో కొందరిని చంపారు. 
వాళ్ళకు దొరక్కుండా తప్పించుకున్న 
వాళ్ళం మా గురువుతో పాటు అరణ్యం 
లోకి పారిపోయి వచ్చాం, కాని, 
మా గురువు మా నుంచి వేరుపడి ఎటో 
పోయాడు," అన్నాడు దిక్కులుచూస్తూ. 

ఒంటెల మీద వచ్చిన వాళ్ళనే సరికి 
దళనాయకుడికి, వాళ్ళు కొండకోట 
నుంచి పారిపోయిన స్వర్ణాచారీ, అతడి 
ఆనుచరులూ అన్న నమ్మకం కలిగింది. 
అతడు వెంటనే ఇద్దరు ఆశ్వికుల్ని కొండ 
కోటకు పొమ్మని ఆజ్ఞాపించి, “ సేనానితో 
శత్రువులు యీ ప్రాంతాలవున్న బిల 
'దుర్గంలో వున్నారని చెప్పండి. ఆయన 
సైన్యంతో రాగానే అందరం అక్కడికి 
పోదాం," అన్నాడు. 

ఆశ్వికులిద్దరూ గుగ్రాలను అదిలించి 
కొండకోట కేసి పరుగుతీశారు. దళ 


ఎవరా శత్రువులు? "” 


చందమామ 


నాయకుడు భల్లూకుడి శిష్యులతో, 
“మీరు మా శతువు లెక్కడవున్నదీ 
చెప్పి చాలా సాయం చేశారు. సేనాని 
రాగానే మీకు తగిన బహుమతి యిప్పి 
స్తాను,'' అన్నాడు. 

బహుమతి మాట వింటూనే శిమ్య 
లిద్దరూ అయిష్టంగా తలలాడించి, 
“* అయ్యా, దేవ్‌ ఉపాసకుల మైన మాకు 
మీ బహుమతు లెందుకు? మా గురువు 
గారు క్షేమంగా మా కంటబడితే అంతే 
సెలవు, వస్తాం! ”' 
బయలుదేరారు. 

దళనాయకుడు చప్పున గుర్రం మీంచి 
వంగి ఒక శిష్యుడి భుజం గట్టిగా పట్టు 
కుని, “ ఆగండి! ఎక్కడికి పోతున్నారు? 
మీరు చెప్పే ఆ 'బిలదుర్గం ఎక్కడో 
మా కెలా తెలుస్తుంది? దాన్ని చూపే 
బాధ్యత మీది, తెలిసిందా?'' అన్నాడు 


కోపంగా, 


చాలు, అంటూ 


““అయ్యా, ఆ బిలదుర్గం యీ దాపు 
లనే వున్నది, అక్కడికి వెళ్ళేందుకు 
మీకు దారి చూపుతాం, ఒక వేళ 
ఆ దుర్గంలో ఒంటెల వాళ్ళకు మా గురు 
వైన భల్లూకుడు బందీగా పట్టుబడి 
వుంటే, ఆయన్ని విడిపించేందుకు 
సాయం చేయాలి," అన్నాడు భల్లూక 
శిష్యుడొకడు. 


చందమామ 


“ఆ దుర్గాన్ని వశపరుచుకుని అక్క 
డున్న వాళ్ళలో రాజదోహు లెవరో, కాని 
వాళ్ళెవరో నిర్ణయించేది నేను కాదు, 
మా సేనానాయకుడు. త్వరలోనే ఆయన 
యిక్కడికి వస్తాడు, 
దుర్గానికి కలిసిపోదాం, మీరీ చెట్టు కందే 
నిలబడండి,'' అని ఆజ్ఞాపించాడు దళ 
నాయకుడు. 

ఇద్దరు అశ్వకులు వచ్చి ఒంకెల 
వాళ్ళు ఒకానొక బిలదుర్గంలో దాక్కుని 
వున్నారని చెప్పగానే వీరపుర సేనాని 
ఎక్కడలేని ఆనందంతో, "ఆ రాజుద్రోహు 
అందరూ కలిసి కట్టుగా ఒకే చోట 
వున్నారన్న మాట! అందర్నీ వీలయితే 


13 


అందరం ఆ బిల 


ప్రాణాలతో పట్టుకుని, తాళ్ళతో బంధించి 
విరపుర రాజవీధుల్లో ఊరేగిస్తాను, తర 
వాత వాళ్ళకు ఉరి ఎలానూ తప్పదు. 
అది ముందు ముందు కాబోయే. రాజ 
(దోహులకు గుణపాఠంగా వుంటుంది." 
అన్నాడు. 


ఇలా అని సేనాని కొందరు ఆశ్వి 
కుల్నీ, కాల్బల సైనికుల్నీ వెంట బెట్టు 
కుని దళనాయకుడున్న చోటుకు 


బయలుదేరాడు. భల్లూకుడి శమ్యల 


మాటలు నమ్మి వీరపుర సైనికులు 
తప్పక విలదుర్గం ముట్టడించేందుకు 


వస్తారని ఊహించిన ఖడ్గ జీవదత్తులు, 
సమరబాహునూ, గురుభల్లూకుళణ్ణే, వాడి 


14 


మిగిలిన శిమ్యలనూ తీనుకుని ముందు 
గానే బిలదుర్గం దగ్గిరకు చేరాడు. 

కొద్ది సేపటికల్లా వీరపుర సేనాని, 
దళనాయకుడున్న ప్రదేశానికి వచ్చాడు. 
దళనాయకుడు అతడికి గురుభల్లూకుడి 


శిష్యులను చూపించి, వాళ్ళు చెప్పిన 


దంతా చెప్పి, “అయ్యా, ఆ రాజద్రోహు 
లందరూ మనం వేయబోతున్న ఉచ్చులో 
చిక్కినను!'' అన్నాడు ఉత్సాహంగా. 
సేనాని, భల్లూకుడిశిమ్యల కేసి కత్తి 
రుళిపిస్తూ, “ఒరే, ఎలుగ్గొడ్డు వెథ 
వల్లారా! మీరు చెప్పుతున్నదంతా నిజమా 
లేక యిందులో మీ గురువుగాడి జిత్తులు 
గాని, ఆ ఒంటె దుర్మార్గుల ఎత్తుగడలు 
గాని ఏమైనా వున్నవా?'' అని అడిగాడు. 


భల్లూకుడి శిష్యులు, సేనాని కత్తి 
చూసి ఏమీ బెదరక, “మహాప్రభో, 
మేము వృకేశ్వరీదేవి ఆనగా చెప్పు 


తున్నాం, మేం చెప్పిన దాంట్లో అవ 
గింజంత అబధ్ధం కూడా లేదు. ఆ బిల 
దున్గాన్ని తమరు తిరిగి మా గురువుగారి 
పరం చేయాలి," అంటూ నమ్మబలికారు. 

“ముందు ఆ బిలంలో చేరిన పంది 
కౌక్కుల్ని బయిటికి లాగనీయండి; దాన్ని 
ఎవరి పరం చేయాలో ఆలోచిస్తాను, '" 
అని సేనాని, సైనికులతో, '' మీరంతా 
నిశ్శబ్ధంగా ఆ బిలదుర్గాన్ని చేరాలి. 


చందమామ 


ఒరే, ఎలుగ్గొడ్డు మూర్జుల్లారా! మీరు 
ముందుండి ఆ చోటుకు దారితియండి. 
ఇందులో ఏదైనా. మోసం వున్నదో 
మిమ్మల్ని అక్కడికక్కడే ముక్కలుగా 
నరికేస్తాను,'' అన్నాడు, 

ముందు భల్లూకుడి శిమ్యులిద్దరూ దారి 
చూపుతూండగా, సేనాని, సైనికులూ 
పావు గంటకాలం గడిచీ గడవకముందే 
బిలదుర్గాన్ని చేరారు. ఆ సమయంలో 
బిలదుర్గం పైన నరమానవుడంటూ లేడు; 
చుట్టూ ఎత్తయిన చెట్లూ, ముళ్ళపాదలూ 
వున్నాయి. అంతా నిశ్శబ్ధంగావుంది. 

సేనాని గుర్రం మీంచి దిగి బిలదుర్గం 
ముందుకు పోయి, దిగువకు తొంగి 
చూస్తూ, పెద్ద గొంతుతో, “ఒకే, బిలంలో 
వున్న శత్రువుల్లారా, పైన నేను--వీరపుర 
సేనానిని పెద్ద సైన్యంతో వచ్చివున్నాను. 
రెండు మూడు నిమిషాల్లో మీరందరూ 
ఆయుధాలు బిలంలోనే వదిలి, వట్టి 
చేతులతో మైకవచ్చి, లొంగిపోకపోతే, 
నేను బిలంలోకి దిగి మిమ్మల్ని చిత్రవధ 
చేస్తాను,” అని కేకచేశాడు, 

బిలంలో నుంచి ఎలాంటి జవాబూ 
రాలేడు. సేనాని రెండు మూడు నిమి 
షాలు చూసి కోపంతో పళ్ళు కొరుకుతూ, 
తన గుర్రపు రౌతులందర్నీ, గుర్రాలను 
చెట్ల కింద మందవేసి కాపలా పెట్టి తన 


చందమామ 


దగ్గిరకు రమ్మన్నాడు. 
చేసి రాగానే, వాళ్ళతో పాటు కాల్బల 
సైనికుల్ని కూడా వెంటబెట్టుకుని బిలం 
లోకి దిగుతూ, భల్లూకుడి శిష్యులను, 


వాళ్ళు అలా 


“ఒరే, మీరిద్దరూ బిలంలోని దారి 
మార్గాలు తెలిసినవాళ్ళు, ముందుండి 
దారితీయండి,'' అని ఆజ్ఞాపించాడు. 
భల్లూకుడి శిష్యులిద్ధరూ అందుకు 
అభ్యంతరం చెప్పకుండా బిలంలోకి ప్రవే 
శించారు. వాళ్ళ వెనగ్గా సేనాని, సైని 
లోపలికి దిగారు. వాళ్ళంతా 
ఆ విధంగా బిలంలోకి మాయంకాగానే, 
హఠాత్తుగా పొదలచాటు నుంచి నలు 
గురు ఎలుగ్గొడ్డు వాళ్ళు బయటికి వచ్చి, 


15 


కులూ 


గుర్రాలకు కాపలావున్న ఇద్దరు వీరపుర 
సైనికుల మీద పద్దారు. సైనికులు 
లోపలే ఎలుగ్గొడ్డు 
వాళ్ళు, వాళ్ళను ఈహపెలతో పొడిచి, 
నేలపడి గిలగిల తన్నుకుంటున్న వాళ్ళి 
ద్దర్నీ భుజాలమీద వేసుకుని దూరంగా 
వున్న గచ్చపాదల వెనకాల పడవేశారు. 
ఆ సమయంలో జీవదత్తుడు, సమర 
బాహూ, గురుభల్లూకుడితో పాటు అక్క 
డికి వచ్చి, '"'భళల్లూకా! నీ శిష్యులు 
ఆ కాపలా వాళ్ళను అంత ఘోరంగా 
చంపవలసింది కాదు. కాళ్ళూ, చేతులూ 
కట్టి ఆ పొదల చాటున పడవేస్తే సరి 
పోయేది కదా?'" అన్నాడు. 
గురుభల్లూకుడు ఆ మాటకు జవా 
బివ్వకుండా, అపరాధం చేసినవాడిలా 
తలవంచుకు వూరుకున్నాడు. సమర 
బాహు గుర్రాల కేసి చూసి ఉత్సాహంగా, 
“జీపదత్తా; నా అనుచరులు స్వారి 
చేసేందుకు జంకెలతో పాటు గుర్రాలు 
కూడా లభ్యమయినై,"” అన్నాడు. 


{es 


“' అప్పుడే మనం శత్రుసంహారం చేసి 
నట్టు సంతోష పడకు, సమరబాహూ. 
వీరపుర సేనానిని ప్రాణాలతో ఎలా పట్టు 
కోవాలన్నదే గడ్డు సమస్య. బిలంలో 
వున్నవాళ్ళను హడల కొప్టేందుకు ఉప 
యోగిస్తుంది; ఎండు కన్లైల్ని కొన్ని 
టిని కాల్చి బిలద్వారం దగ్గిరకు 
తెమ్మని నీ వాళ్ళకు చెప్పు,'” అన్నాడు 
జీవదత్తుడు. 

ఎలుగ్గొడ్డు వాళ్ళూ, సమరబాహు అను 
చరులూ ఆ చుట్టుపక్కల దొరికిన ఎండు 
పుల్లల్ని పోగుచేసి బలద్వారం అంచున 
వేసి నిష్ప ముట్టిస్తూండగా, జీవదత్తుడు 
బిలంలోకి తొంగిచూస్తూ, ''" ఓం, వీరపుర 
సేనానీ! నువ్వూ, నీ సైనికులూ అయుధా 
లను బిలంలోనే పదిలి రెండు మూడు 
నిమిషాల్లో బయిటికి రావాలి, 
చేయకపోయావో, సమరబాహు 
సైనికులూ, ఆటవికులూ బిలంలోకి దిగి 
మీ అందర్నీ చిత్రవధ చేస్తారు!'” అని 
కేక వేశాడు. ---(ఇంకావుంది) 


అలా 


రాజు 


[గురుభల్లూకుడి శమ్యలు చెప్పన మోనవుమాటలు నమ్మి, వీరవుర సేనాని సైనికులను 
వెంటబెట్టుకుని చిలదుర్గంలోకి దిగాడు. అది అవకాశంగా తీసుకుని ఖడ్గ జీవదత్తులు 
బిలద్వారానిక నిప్పు పెట్టించే ఏర్పాట్లు చేసి, లోపలవున్న _వీరవుర సైనికుల్ని, ఆయు 
ధాలు అక్కడే వదిలి పైకి వచ్చి లొంగి పోవలసిందిగా ఆజ్ఞాపించారు, తరవాతా] 


బిలదుర్గంలో శత్రువుల కోసం వెతుకు 
తున్న వీరప్పురసినానికి, పైనుంచి జీవ 
దత్తుడు చేసిన హెచ్చరిక వినిపించింది. 
ఆతడు మొదట ఆశ్చర్యపోయాడు, 
అంతలోనే దుర్గద్వారం దగ్గిర నుంచి 
బిలంలోకి వస్తున్న పొగను చూసి భయం 
పట్టుకున్నది. అతడూ, సైనికులూ బిలం 
లోని ఎన్ని గదులు వెతికినా ఒక్కగా 
నొక్క మనిషైనా కనిపించలేదు. రెండు 


మూడు చచ్చిన తోడేళ్ళూ, చిందర 
వందరగా పడివున్న ఎలుగ్గొడ్డు చర్మాలూ, 
ఈమెలూ మాత్రం అతడికి కనిపించినై. 

సేనాని తన సైనికులను. దగ్గిరకు 
పిలిచి, '' అరణ్యంలో కనిపించిన ఎలు 
గ్గొడ్డు వెధవలిద్దర్నీ యిక్కడికి లాక్కు 
రండి. వాళ్ళు మనను చాలా తేలిగ్గా 
మోసం చేసి, యీ తోడేళ్ళ బిలంలో 
డించారు,'' అన్నాడు, 


“చందమామ” 


కా ద 


హ్‌ 


ia 

సైనికులిద్దరు గురుభల్లూకుడి శిమ్యు 
లను రెక్కలు పట్టుకుని యీడ్చుకుని 
వచ్చి సేనాని ముందు నిలబెట్టారు. 
సేనాని కత్తి దూసి, “ఒరే, దుర్మార్గు 
లారా! మీరు చేసిన మోసం తెలిసి 
పోయింది. మిమ్మల్నిప్పుడే ముక్కలు 
ముర్టలుగా నరకబోతున్నాను,” అన్నాడు. 

ఆ మాటలకు భల్లూకుడి శిమ్యులు 
వీమీ చలించకుండా, “' గురువాజ్ఞ నిర్వ 
హించాం, యిక మాకు చావు భయం 
లేదు!" అని తలలు పైకెత్తి బిలద్వారం 
కేసి చూసి, '' అదుగో, విన్నారా! క్షత్రియ 
యోధులైన ఖడ్గజీవదత్తులు లొంగిపోవల 
సిందిగా మిమ్మల్ని మరోసారి హేచ్చరిస్తు 


10 


న్నారు. వాళ్ళకు లొంగిపోయి శరణి 
కోధకపోయారో, మీరందరూ యీ బిలంలో 
మంటల్లోనూ, పాగలోనూ చిక్కి మాడి 
చావటమో లేక ఊపిరాడక పందికొక్టుల్లా 
గిలగిల తన్నుకుంటూ ప్రాణాలొదలటమో 
జరుగుతుంది," అన్నారు. 

భల్లూకుడి శిమ్యలు చెప్పిన ఆ క్షత్రియ 
యోధులిద్దరూ ఏరో, వాళ్ళకూ సమర 
బాహుకూ వున్న ఏమిటో 
అడిగి తెలునుకోవాలనిపించింది, సేనా 
నాయకుడికి. కాని, ఆలా తీరిగ్గా ప్రశ్న 
అడిగి సంగతి నందర్భాలు తెలుసు 
కునేందుకు అవకాశం లేకుండా పైనుంచి 
కాలుతున్న కబ్టలూ, భగభగమంటూ 
మంటలు రేగుతున్న = ఎండుటాకులూ 
వాళ్ళున్న ప్రాంతాన పడసాగినై. సైనికు 
లందరూ (ప్రాణభయంతో ఒకళ్ళనొకళ్ళు 
తోనుకుంటూ వాటినుంచి దూరంగా పారి 
పోసాగారు, 

వీరపుర సెనానికి తానెంత గడ్డు చిక్టులో. 
పడిందీ అర్థమైపోయింది. అతడు 
ప్రాణాలు దక్కించుకునేందుకు లొంగ 
పోవటం తప్ప మరో మార్గం లేదని 
(గ్రహించి, తన కత్తిని నేలమీద పడవేసి, 
సైనికులందరికీ ఆయుధాలు కింద పెట్ట 
మని అజ్ఞ యిచ్చి, బిలద్వారం కేసి తల 
ఎత్తి, “పైనున్న నుక్షత్రియ యోధు 


సంబంధం 


చందమామ 


ల్లారా ! వీరపురసేనానినైన నేను, నా సైని 
కులతో పాటు లొంగిపోతున్నాను. ఆయు 
థాలు లేకుండా బిలం పైకి రాబోతున్నాను. 
అక్కడ వున్న మంటలను ఆర్చించండి!'' 
అని కేక వేశాడు. 

సేనాని కేక బిలం పైనున్న ఖథ జీవ 
దత్తులకు వినిపించింది. వాళ్ళు ఎలుగ్గొడ్డు 
ముఠా వాళ్ళకు మండుతున్న ఎండు 
పుల్లల్నీ వాటిని దూరంగా లాగివేయమని 
చెప్పారు. వాళ్ళలా చేయగానే ఖడ్గ జీవ 
దత్తులు బిలం దిగువకున్న మెట్ల దగ్గిరకు 
పోయి, లోపలికి తొంగి చూశారు, వాళ్లకు 
చీకటి వెలుగూగావున్న బిలం ఆడుగున 
వీరపురసేనాని, సైనికులూ కనిపించారు. 

“ఖడ్గా, సేనాని అన్నమాటల్లో మోసం 
ఏమీవున్నట్లు లేదు. ఐక వాళ్ళందర్నీ 
పైకి 'రమ్మందామా? ” అన్నాడు జీవ 
దత్తుడు. 

ఖడ్గవర్మ జవాబు చెప్పేలోపలే గురు 
భల్లూకుడు అక్కడికి వచ్చి జీవదత్తు 
డితో, "అయ్యా, రాజులూ, వాళ్ళ 
బంట్లూ నమ్మదగిన మనుమల లెక్కలోకి 
రారు. ముందుగా నా శష్యుల్ని పైక 
రమ్మని, వాళ్ళద్వారా సంగతి తెలుసు 
కుందాం," అన్నాడు. 

“కుటిలుడికి కుటిలుడే సరైన ఉజ్జీ!” 
అంటూ జీవదత్తుడు నవ్వి, “సరే, 


చందమామ 


i ce: 
భల్లూకా!నీ శిష్యుల్ని ముందుగా పైకి 
రమ్మని కేక వెయ్యి," అన్నాడు. _ 

గురుభల్లూకుడు చేతిలోవున్న ఈమెను 
పైకెత్తి, ““వృకేశ్వరీ మాతకూ, జై!” 
అని దద్దరిల్లేలా కేక 
పెట్టి, “ఒరే, శిమ్యుర్ణారా! ముందుగా 
మీ యిద్దరూ పైకి రండి. అంతవరకూ 
ఆ రాజభృత్యుల్ని వున్నచోటనే ఆగ 
మనండి,'' అని సమరబాహు కేసి కను 
సైగచేసి, “ఇది, కొండకోట రాజైన 
సమరబాహు మహారాజుగారి 
అన్నాడు. 

తమ గురువు అజ్ఞ వింటూనే భల్లూక 
శిమ్యలిద్దరూ మెళ్లెక్కి బిలం పైకి 


విలద్వారం 


nu 


వచ్చారు. దిగువనున్న వీరపుర సేనానికి, 
తాను ఒక రాజుకూ, ఇద్దరు యువ 


క్షత్రియ యోధులకూ, భయంకరులైన 
ఎలుగ్గొడ్డు ముఠా వాళ్ళకూ బందీనై 
పోయానన్న భయంతో ముచ్చెమటలు 
పోశాయి. వీళ్ళల్లో ఎవరికి తనపై అనం 
తృప్తికలిగినా, తన ప్రాణాలు తిసేస్తారు... 

భల్లూకుడి శిష్యులు బిలంలో జరిగిన 
దంతా చెప్పి, వీరపుర సైనికులందరూ 
ఆయుథాలు కింద పారవేశారని తెలియ 


పరిచారు. అప్పుడు ఖడ్గ జీవదత్తులు, 
వీరపుర సేనానిని, సైనికులనూ ఇక 
బయిటికి రావలసిందిగా ఆజ్ఞాపించి, 


ముందు జా(గత్త కొరకు తమ అనుచరు 
12 


గ్‌ 


లందరినీ ఆయుధాలతో సర్వసన్నద్ధంగా 
వుండమన్నారు. 

వీరపురసేనాని బిలం పైకి వస్తూనే 
ఖడ్గ జీవదత్తుల్ని చూసి వాళ్ళకు 
నమన్కరించ బోయేంతలో జీవదత్తుడు 
అతడికి సమరబాహును చూపించి, 
“ఈయన ఈ ప్రాంతాలకు రాజు, 
చంద్రవంశన్దుడు, పేరు సమరబాహు. 
ఈయనే మిమ్ములను మందిబలం, 
యుక్తిబలంతో జయించారు. మీరు 
లొంగిపోవలసింది యీ మహారాజుకు !'" 
అన్నాడు. 

వీరపురసేనాని తలవంచి సమర 
బాహుకు నమస్కరించాడు. అతడి 
వెనకగా తతిమ్మా సైనికులందరూ 
బిలం నుంచి బయిటికి వచ్చారు. వాళ్ళం 
దర్నీ బిలం ముందున్న చిన్న మైదాన 
వ్రదేశంలో గుంపుగా ఒక చోట నిలబడ 
మని సమరబాహు ,ఆజ్ఞ యిచ్చి, స్వర్ణా 
చారితో, '“మహామంత్రీ, ఈ శత్రువుల్ని - 
ఎలా శికిద్దామంటారు?'' అని అడిగాడు. 

స్వర్ణాచారి కొంచెం సేపు అలోచించి, 
ఖడ్గ జీవదత్తులతో చిన్నగా ఏదో సంప్ర 
తెంపులు చేసి, నమరబాహుతో, “' మహా 
రాజా, వీళ్ళకు ఎలాంటి శిక్ష విధించా 
అన్నది, ఇక ముందు వీరపురరాజు మన 
విషయంలో అనుసరించబోయే విధానాన్ని 


చందమామను 


మ్‌ కా 


బట్టి వుంటుంది. ముందు వీళ్ళందర్నీ 
మన కొండకోటకు తీసుకుపోయి కారా 
గారంలో వుంచుదాం,”” అన్నాడు. 
“నరి, సరి, మంచి ఆలోచన!” 
అన్నాడు సమరబాహు. ఆ క్షణం వరకూ 
కేవలం బందిపోట్ల నాయకుడైన సమర 
బాహు మాటల్లోనూ, హావభావాల్లోనూ 
వచ్చిన రాజోచితమైన లక్షణాలు చూసి 
ఖడ్ల జీవదత్తులు అశ్చర్యపోయారు, 
“చిన్న విజయం, పిసరంత అధి 
కారం క్షణాల మీద బందిపోటు సమర 
బాహులో ఎంత మార్చు తెచ్చింది!” 
అన్నాడు ఖడ్గవర్మ, జీవదత్తుడితో మెల్లిగా. 
“'నాకు, బందిపోటును రాజును 
చెయ్య బోతున్నాం అన్న అనుమానం 
కలుగుతున్నది. ఆ వీరపుర రాజుకు 
యీ సరికి మన శక్తి సామర్థ్యాలు చూసి 
గుండె దడ పుట్టినా పుట్టివుండొ చ్చు, 
ఆతడికి యీ పరిసరాలవున్న ఆటవికు 
లంతా వ్యతిరేకులే. కనక, సమరబాహు 
కొండకోటలో రాజుగా స్థిరపడిపోయే 
నూచన లగుపిన్తున్నవి!'” అన్నాడు 
జీవదత్తుడు. 
* అల్లంత దూరంలో వున్న సమర 
బాహు, ఖథ జీవదత్తుల దగ్గిరకు వస్తూ, 
“క్షత్రియయోధుల్లారా! మీరేదో ఏకాం 
తంగా సంప్రతించు కుంటున్నట్టున్నది. 


చందమామ 


ఇక మన కోటకు బయలుదేరి పోదా 
మంటారా?'' అన్నాడు. 

“' రాజాజ్ఞకు తిరుగేముంది ! అలాగే 
బయలుదేరదాం,'' అన్నాడు జీవదత్తుడు, 

ఒంకెల మీదా, గుర్రాల మీదా ఎక్కి 
సమరబాహు ఆనుచరులు కొందరు 
ముందూ, కొందరు వెనకా బయలు 
దేరారు. బందీలైన వీరపుర సైనికుల్ని 
మధ్యలో వుంచారు. రౌతుల్లేని కొన్ని 
ఒంటెలనూ, గుగ్రాలనూ నడిపించు 
కుంటూ ఎలుగ్గొడ్డు ముఠా వాళ్ళు నడి 
చారు. అందరి కన్న ముందు సమర 
బాహూ, స్వర్ణాచారీ, ఖడ్గ జీవదత్తులూ 
గుర్రాల నదిలిన్తూ ముందుకదిలారు. 


13 


అందరూ కొంతసేపటికి కొండకోటను 


చేరేసరికి, పర్వతం దిగువనున్న చెట్ల 
కింద ఒక చిన్న గుడారమూ, దానిముందు 
ఒక ఎత్తయిన ఆసనం మీద కూర్చుని 
వున్న ఒక వృద్దుడూ, అతడి చుట్టూ 
చిన్న పరివారమూ ఖడ్గ జీవదత్తుల 
కంటబడింది. న 
““సమరబాహూ! ఇదేమిటి? స్వయంగా 
వీరపుర రాజే నీ తలపై కిరీటం పెట్టి, 
నిన్ను యీ ప్రాంతాలకు రాజుగా అభి 
'సేకించటాని కిక్కడికి రాలేదు గదా?" 
అన్నాడు జీవదత్తుడు ఆశ్చర్యపడుతూ. 
నమరబాహు ఏదో జవాబు చెప్ప 
బోయేంతలో వృద్ధుడు ఆసనం దిగి 


14 wr 


ఇద్దరు సేవకులు వెంటరాగా, ఖడ్గ జీవ 
దత్తుల కేసి ఎదురు రాసాగాడు. అది 
చూని ఖడ్గ జీవదత్తులు గుర్రాలు దిగి 
అతడికి ఎదురు వెళ్ళారు, 

వృద్ధుడు, వాళ్ళిద్దరి కేసీ చేయెత్తి 
శాంతి సూచకంగా అటూ యిటూ ఊపి, 
“నేను వీరవుర రాజుగారి మంత్రిని, 
మా చారులు వర్ణించిన దాంట్లో పొరబాటు 
లేకపోతే, మీరు మహాయోధులైన ఖడ్గ 
జీవదత్త నామధేయు లయివుంటారను 
కుంటాను," అన్నాడు. 

ఖడ్గ జీవదత్తులు, ఆ వృద్ధుడికి నమ 
స్కరించారు, జీవదత్తుడు, మంత్రితో, 
“'మహామం్మతీ! చాలా కాలంగా అర 
భ్యాలు పట్టుకు తిరుగుతున్న మా ఇద్దర్ని 
గురించీ చారుల ద్వారా మీరు శ్రమపడి 
చాలా సమాచారం సంగ్రహించి నట్టు 
న్నది. అందుకు కారణం ఏమిటో 
మాకు అర్థంకావటం లేదు,” అని, 
వెనక గుర్రం దిగివస్తున్న సమర 
బాహూనూ, స్వర్ణాచారినీ అతడికి 
చూపించి, “వీరు కొండకోట రాజుగారు 
సమరబాహు. ఆయన వారి మహామంత్రి, 
స్వర్ణా చారిగారు,'" అన్నాడు. 

రాజూ, మంతీ అన్నమాటలు 
వింటూనే 'వీరపుర మంత్రి ముఖం 
చిట్టించి, అంతలోనే చిరునవ్వు నవ్వుతూ, 


చందమామ 


** ఈ రాజుగారు, మా సేనానినీ, సైనికు 
లనూ ఎంత నేర్చుగా ఓడించి బందీలను 
చేశారో, యింతకు ముందే చారుల ద్వారా 
తెలునుకున్నాను. స్వశక్తితో జయించు 
కున్న యీ ప్రాంతాలను సమరబాహు 
రాజుగారు. నిశ్చింతగా ఏలుకోవచ్చు. 
ఈ మాట మా మహారాజుగారి పరంగా 
నేను చెపుతున్నాను. కాని, నేను 
వచ్చింది మీ ఇద్దరి కోసం....ఏకారితంగా 
మాట్టాడాలి,'' అన్నాడు. 

జీవదత్తుడు, సమరబాహూ, స్వర్హా 
చార్లతో, “'వీధపుర మహామంధతిగారి 
మాటలు విన్నారు గదా? ఇక యీ కొండ 
కోట రాజ్యపాలన గురించిన విషయాల్లో 
గద్ధ వహించండి. వీరపురసేనానినీ, 
సైనికులసూ స్వేచ్చగా వదలటానికి 
మీ కెలాంటి అభ్యంతరమూ వుండదను 
కుంటాను,” అన్నాడు. 

సమరబాహు, స్వర్ణాచారి కేసి చూసి 
తలవూపాడు, స్వర్ణాచారి, వీరపుర 
మంత్రితో, '" మహామంత్రీ! మీ రాజు 
గారు మరొకసారి మా మీదికి సైనికులను 
దాడికి పంపరన్న హామీ ఏమున్నది? "" 
అన్ని అడిగాడు, 

“' ఆలాంటి దాడి జరగదని, వీరవుర, 
కొండకోట రాజులు మిత్రులనీ మా రాజు 
గారు మీతో చెప్పమన్నారు. మా రాజు 


చందమామ 


గారు ఆడినమాట తప్పరన్న ఘనకీర్తి 


గలవారు!” అన్నాడు వీరపురమంశత్రి, 

ఆ జవాబు నమరబాహును సంతృప్తి 
పరిచింది. అతడి ఆజ్ఞ కాగానే వీరపుర 
సేనానీ, సైనికులూ కాపలావాళ్ళ నుంచి 
విడిపించ బడ్డారు. వాళ్ళు సంతోష-తో 
కోలాహలం చేస్తూ వచ్చి తమ గుంటక 
నమస్కారాలు చేశారు. వాళ్ళల్లో 
కొందరు సమరబాహుగూ, స్వర్ణాచారికీ 
కృతజ్ఞతలు చెప్పుకున్నారు. 

తాను ఇంత తేలిగ్గా రాజైనందుకు 
తన్మయుడై పోతూ సమరబాహు, వీర 
పుర ఫైనికులతో, *“ ఇవాళ మీరందరూ 
నాకు అతిథులు, రేపు ఉదయాన్నే 


15 


బయలుదేరి మీ రాజధానీ నగరానికి 
వెళ్ళిపోవచ్చు,” అన్నాడు. 

ఆ తరవాత సమరబాహు అను 
చరులూ, ఎలుగ్గొడ్డు ముఠావాళ్లూ, వీరపుర 
సైనికులూ ఆజన్మ మిడత్రుల్లా కబుర్లు 
చెప్పుకుంటూ, ఎకసక్కేలాడుతూ 
చెట్లకింద తిరగసాగారు. వీరపుర మం త్రి 
మాత్రం యివేవీ పట్టించుకోకుండా, 
ఖడ్గ జీవదత్తులను వెంట బెట్టుకుని 
కొంచెం దూరంగా పోయి, “ఖడ్గ జీవ 
దత్తుల్లారా, మిమ్మల్ని గురించిన సమా 
చారం మా చారుల నుంచి విన్నడాని కన్న, 
ఒకా నొక యకుడి వల్ల గడచిన రాతి 
యింకా ఎంతగానో తెలునుకున్నాము,'' 
అన్నాడు. 

“యకుడా? ఎవరా యజకుడు?'' 
ఆంటూ జీవదత్తుడు ఎక్సడలేని ఆశ్చర్యం 
పొంది, ఖడ్గవర్మతో, “'ఖడ్లా, మంత్రిగారు 
చెప్పే యీ యక్షుడు పద్మపురం రాజ 
కుమార్తె పద్మావతిని అపహరించుకు 
పోయినివాడు కాదు గదా? '' అన్నాడు. 


ఇడ్గవర్మ కూడా ఆశ్చర్యంతో తల 
మునక లైవున్నాడు. వీరపుర మంత్రి 
వాళ్ళిద్దరికీ ఎలాంటి సమాథానం చెప్ప 
కుండా ముందు నడుస్తూపోయి, ఎదురైన 
ఒక చిన్న గుట్టమీద నిలబడి, దిగువ 
నున్న నది కేసి చేయి చూపుతూ, “ఖడ్గ 
జీవదత్తుల్లారా! రధాకారంలో నదిలో 
కనిపించే ఆ పడవను పరిశీలనగా 
చూడండి ! '' అన్నాడు. 

ఖడ్గ జీవదత్తులు, మంత్రి చెప్పిన 
పడవ కేసి చూశారు. ఆది తాము 
పద్మపురంలో విన్నదీ, అరణ్యపురంలో 
చూసిందీ ఆయిన రాతిరధం ఆకారంలో 
వున్నది. జీవదత్తుడు ఉత్సాహంగా తన 
చేతిలోని దండాన్ని పైకెత్తి పట్టుకుని, 
“ ఇన్నాళ్ళకు ఆ దుర్మార్గుడైన యక్షుడు 
మనతో ముబాముఖి పోరాటానికి 
సన్నద్ధుడై వచ్చాడన్నమాట ! బావుంది. 
మన శకి ఎలాంటిదో వాడికి చూపె 
డదాం,'' అంటూ నది కేసి బయలు 
దేరాడు. —(ఇంకావుంది.) 


[ఖడ్గ జీవదత్తులు యుక్తిగా వీరప్పుర సైనికుల్ని బిలదుర్గంలో చుట్టుముట్టి వాళ్ళు లొంగి 
పోయేలా చేశారు, నమరబాహుతో పాటు వాళ్ళు కొండకోట దగ్గిరకు వచ్చేనరిక్కి ఆక్కడ 
వీరవుర మంత్రి కనిపించాడు. ఆతడు నమరబాహును తన రాజు తరపున కొండకోటకు 
రాజుగా అంగీకరించి ఖడ్గ జీవదత్తులతో నది దగ్గిరకు పోయాడు. తరవాత--] 


ఖడ్ల జీవదత్తులూ, వీరపుర మంత్రీ నది 
ఒడ్డుకు చేరే సరికి, రథాకారంలో వున్న 
పడవ నీటి మీద తేలియాడుతూ వారున్న 
చోటుకు రాసాగింది, ఖడ్గ జీవదత్తులు 
పడవ కేసి పరీక్షగా చూసి, అది 'రథా 
కృతిలో తయారు చేసిన కొయ్య పడవ 
అని (గ్రహించారు, 

జీవదత్తుడు, వీరపుర మంత్రి కేసి 
తల తిప్పి, “మహామంత్రీ! ఒక యక్షుడి 


వల్ల మా గురించిన సమాచారం తెలిసిం 
దన్నారు. ఆ యకుజ్ణి మీరీ పడవలోనే 
కలునుకున్నారా?'' అని అడిగాడు. 
వీరపుర మంత్రి ఒక క్షణకాలం ఏమి 
చెప్పటమా అని ఆలోచిస్తున్న వాడిలా 
తటాపటాయించి, “క్షత్రియయోధుల్లారా, 
దాపరికం లేకుండా మీకు జరిగిన సంగతి 
చెప్పేస్తాను. గడచిన రాతి రెండవజాము 
వేళలో ఒక యకుడు ఆకాశమార్గాన 


“చందమాను! 


రథంలో వచ్చి, భవనం మీద చెలికత్తెలతో 
కబుర్లాడు తున్న వీరపురరాజు పుత్రిక 
వసంతకుమారిని బలాత్కారంగా అపహ 
రించుకు పోయాడు. అతడు భవనం 
మీద వదిలిపోయిన ఒక తాళ 
ప్యతంలో రాసివున్న దానిని బట్టి, వాడు 
లోగడ పద్మ సేన మహారాజు కుమార్తె 
అయిన పద్మాపతిని కూడా యీ విధం 
గానే అపహరించుకు పోయినట్టు తెలి 
సింది,'' అన్నాడు, 

, మంత్రి మాటలు వింటూనే జీవ 
దత్తుడు కోపంతో ఊగిపోతూ, ''ఆ దుర్మా 
ర్గుడైన యక్షుడు పద్మావతిని వివాహ 
మాడి తీనుకుపోతున్నట్టు మాతో అరణ్య 


10 


గా ——————mా 


పురం అనే ఒక ప్రదేశంలో ఆబద్ధం ‘ 
ఆడాడు. . అమెనూ, మీ రాజకుమార్తె 
వసంతకుమారిని 'అపహరించుకుపోయి. 
నక్టై అపహరించుకు ఫోయాడన్న 
మాట |" అన్నాడు, 

వీరపుర మంత్రి అంతకంతకూ ఒడ్డుకు 
నమీపిస్తున్న పడవ కేసి ఓమారు చూసి, 
“= జీవదత్తా, అ పద్మావతి లాగే నూ రాజు 
గారికి వసంత ఒక్కగా నొక్క కుమార్తె, 
యక్షుడు. వదిలిపోయిన తాళపత్రంలో 
రాసివున్న దానిని బట్టి మీరు వింధ్య 
పర్వతాల్లో ఎక్కడో వున్న రాతిరథాన్నాక 
దాన్ని కదిలించ గలమని (ప్రతిజ్ఞ చేశా 
రట! అవునా?'' అన్నాడు, 

ఖథ్గవర్మ కత్తిదూసి ఒడ్డు కేసి వస్తున్న 
పడవను చూస్తున్న వాడల్లా చప్పున తల 
తెప్పి, “మహామంత్రి, మీ ప్రశ్చకు ఒకక 
జవాబు. మీరనే ఆ రాతిరథాన్ని కది 
లించటం కాదు, దాన్ని తునాతునియలు 
చేసి, ఆ (క్రూరుడైన యకుళ్ణి మా ఆయు 
ధాలకు ఎరబేస్తాం. వాడికి బందీలుగా 
చిక్కిన పద్మావతి, వసంతలను విడి 
పించుకు రాకపోతే మేం క్షత్రియులమే 
కాదు,'' అన్నాడు. 

హఠాత్తుగా జీవదత్తుడికి పడవను 
గురించిన అనుమానం ఒకటి వచ్చింది. 
ఈ పడవ యిక్కడ నదిలో వున్నదని 


చందమామ 


వీరవుర మంత్రికి ఎలా తెలిసింది? 
పడవలో వున్నవాడు రాజకుమార్తెలను 
అపహరించుకు పోయిన యక్షుడే అయి 
వుంటాడా? లేక యిందులో వీరపురరాజు 
తమను తేలిగ్గా బంధించే ఎత్తు ఏమైనా 
వున్నదా? 

జీవదత్తుడు యిలా ఆలోచించి, వీర 
పుర మంత్రితో, “మహామంత్రి, నాదొక 
అనుమానం, ఈ రధాకారంలో వున్న 
పడవ యిక్కడ నదిలో వున్నదని 
మీ కెలా తెలిసింది?'" అని అడిగాడు. 

తను చెప్పే మాటల్లో ఖడ్గ జీవదత్తు 
లకు నమ్మకం కలగటం లేదని [గ్రహిం 
చిన వీరపుర మంత్రి దుస్తుల్లో నుంచి 
వెడల్పాటి ఒక తాళపత్రాన్ని తీసి, 
“* జీవదత్తా, రాత్రి ఆ యక్షుడు రాజు 
భవనం మీద వదిలిపోయిన యీ తాళ 
పత్రంలో తతిమ్మా విషయాలతో పాటు, 
నదిలో యిక్కడ పడవ వుంటుందన్న 
సమాచారం కూడా వున్నది. ఇదుగో, 
చూడు,'' అంటూ పత్రాన్ని జీవదత్తుడి 
కిచ్చాడు. 

జీవదత్తుడు తాళపద్రాన్ని సాంతం 
చదివి ఖర్ధవర్మకు యిచ్చి, “మహా 
మంత్రీ, యిప్పుడు మీరు చెప్పిన సంగ 
తుల గురించి నా కెలాంటి అనుమా 
లేదు. పద్మపురంలో ఆ యకుడు 


౮ 


డి 


చందమామ 


ye 


పోయిన తాళపత్రంలోని 


'వాతకూ, 
దీనికీ చాలా దగ్గిర పోలికలున్నాయి, 


అన్నాడు. 

ఖత్గవర్మ తాళప్యతంలోని విషయాన్ని 
ఒకటికి రెండుసార్లు చదివి మంతతితో. 
'' మహామంత్ర, యీ పత్రాన్ని మా దగ్గిరే 
వుండనిస్తారా? వింధ్య ప్రాంతాల వున్న 
యక్షపర్వతాన్ని చేరినప్పుడు, ఆ ధూర్త 
యకుళ్ణు పట్టుకునేందుకు యిది సాయ 
పడవచ్చు,'' అన్నాడు. 

వీరపుర మంత్రి అంగీకార సూచకంగా 
తలాడించి, నది కేసి చూసి, '' అదుగా, 
పడప ఒడ్డుకు చేరింది. ఆ పడవ నడిపే 
వాడు తన మిత్రుడని యకుడు రాశాడు 


1 


గదా. వాడెలాంటి జిత్తులమారి అయి 
వుంటాడో చెప్పలేం, మీరు తగు జాగ్రత్తలో 
వుండండి. 
విముక్తురాలిని చేసి తెచ్చినవారికి, రాజు 
గారు ఆమెనిచ్చి వివాహం చేసి అర్ధ 


మా రాజుకుమార్రెను బంధ 


రాజ్యం యిస్తాడు,'' అన్నాడు. 

ఆ మాటకు జీవదత్తుడు నవ్వి, “ఎంతో 
కాలం క్రిందట పద్మ సేన మహారాజు 
కుమార్తె పద్మావతికి, కేవలం మేం మహా 
విరులం అని రుజువు చేసేందుకే వింధ్య 
స్తర్వతాల్లో వున్న రాతిరథాన్ని కదిలిస్తాం 
అని చెప్పాం. రాజ్య లాభమూ, రాజ 
కుమా ర్తెలతో వివాహ ప్రసక్తి అదంతా 


ఆ దుష్టుడైన యకుడి సంహారం తరవాత 


12 


మేము అలోచించ దలచలేదు,” 
అన్నాడు. 

ఆ సరికి పడవ ఒడ్డు చేరింది. పడవ 
ముందు భాగానికి యకుడిలా భూషణా 
ఒకడు 


చెయి 


గాని 


అలంకారాలు ధరించిన వ్యక్తి 
వచ్చి, ఖడ్గ జీవదత్తుల కేసి 
వూపాడు. ఖడ్గ జీపదత్తులు, వీరపుర 
మంత్రితో కలిసి పడవను సమీపించారు. 

యక్షుడు ఒక క్షణకాలం అందరినీ 
పరీక్షగా చూసి, *' వింధ్యపర్వకాల్లో వున్న 
కాతిరథాన్ని కదిలించే మహావీరులు 
మీలో ఎవరు?” అని అడిగాడు, 

ఇడ జీవదత్తులు మౌనంగా చేతు 
లెక్తారు. యకుడు యీ సారి 
హళనన్ఫురించే స్వరంతో, “అయితే, 
మీ యిద్దరూ నిర్భయంగా. పడవలోకి 
రావచ్చు. నా మిత్రుడైన యకమణ 
రంజితుడు వుండే య క్షపర్వ తానికి 
మిమ్ములను తీనుకుపోతాను. అతడు 
వివాహమాడదలిచిన పద్మావతీ, వసంత 
కుమారీ అనే రాజకన్యలు అక్కడే 
వున్నారు,'' అన్నాడు, 

ఇడ జీవదత్తులు నిటి అంచు నుంచి 
ఎగిరి పడవలోకి దూకారు. జీవదత్తుడు, 
యకుణ్ణి, “ నువ్వు, అసహాయులైన రాజ 
కుమార్తెలను రాత్రివేళ అపహరించుకు 
పోయే యక్షమణిరంజితుడి మితుడివా? 


కొంచెం 


చందమాను 


I TT NE. SPT NO 


ఏమ్‌ హం ees కార్య ne 
అతడి కతడేసాటి. మంత్ర తంత్ర శక్తులో 
చేయి. మీరు 
యక్షపర్వకాని కొచ్చి అనవసరంగా 
ప్రాణాపాయం ఎందుకు కొని తెచ్చు 
కుంటారు. వెనుదిరిగి మీ గృహలకు 
పోయి నుఖంగా జీవించరాదా?'" ఆన్నాడు 


ఆందెవేసిన 


మణభూషణుడు, 
మణభిభూషబుడు దూట ముగించే 
లోపలే జీవదత్తుడు తన చేతిలోని 
దండాన్ని ఆతడి భుజానికి ఆనించాడు, 
యక్షుడు దండం తాకగానే పిడుగు దెబ్బ 
తన్నవాడిలా ఎగిరి గంతేసి, నిలువెల్లా 


వణికిపోతూ, ““ఏమిటది? మంత్ర 
దండమా? నిలో అంత గొప్ప మంత్ర 


శక్తులున్నవా ? '' అన్నాడు, 

ఆ ప్రశ్నకు జీవదత్తుడు నవ్వి, 
దండాన్ని ఖణ్గవర్మ చేతికిచ్చి, చిన్నగా 
ఏదొ జపించి, యీసారి యకుడి భుజాన్ని 
తన వేలితో తాకాడు. యక్షుడు ఒక్క 


చోవుకేక పెట్టి దభీమంటూ కిందపడి 
పోయి, కొద్ది సెపటి తర్వాత ఆయాస 
పడుతూ లేచి. “నువ్వు జీవదత్తుడివే 
చందమామను 


గదా? 
నా స్నేహితుడికి సరి అయిన ఉజ్జీవి, 
మీ ఇద్దరికి శత్రుత్వం ఎందుకు ? ఎవరి 
లేకుండా మీరనే ఆ రాతి 
రథాన్ని కదిలించే మార్గం నేను చెపు 
తాను. చేసి మీ దారిన మీరు 
పాండి, మీ ప్రతిజ్ఞ నెరవేరినట్టవుతుంది,"' 


సీమంత్ర శక్తీ అమోఘం! 


ఆటంకం 


ఆ పని 


అన్నాడు, 
ఖడవర్మ పళ్ళు కౌరుకుతూ కత్తి 
పై కెత్తి, “ఒరే, యకుడా! ఊరికే 


బింకాలు పలకకుండా పడవను ఆ యక్ష 
పర్వతం కేసి నడుపు. -నీ మిత్రుడు రాజ 
కుమార్తె లిద్దరినీ చెరనుంచి విడిపించి, 
క్షమాపణ కోరాడో సరి, లేకపోతే అతల 


13 


ముక్కలుగా నరికి వింధ్యపర్వతాల్లోని 
కాకులకూ, గద్ధలకూ ఆహారంగా వేస్తాం," 
అన్నాడు. 

ఇద్దరు మానవ మాత్రులు తనను 
యింతగా హడలకొట్టటం చూసి మణి 
భూషణుడు 'అవమానంతో, కోపంతో విల 
విల లాడిపోతూ, “క్షత్రియ యోధు 
నారా, మిమ్మల్ని మణిరంజితుడు తన 
వద్ధకు తినుకురమ్మన్నాడు. ఆపని నెర 
వేర్చి, నా దారిన నేనుపోతాను. రాజు 
కుమార్తెల అపహరణా, రాతిరధం గౌడ 
వల్లో నాకే పప్రమేయంలేదు,'' అన్నాడు. 

"' నిలొవున్న గర్వం, అహంలాటి 
వ్యాధులుపోయి, మామూలు మర్యాదలు 


14 


పాటిస్తూ మాట్టాడినందుకు నాకు చాలా 


సంతోషంగా వుంది. ఇక చుక్కాని పట్టి 
పడవను నది మధ్యకు నడుపు,” అని 


జీవదత్తుడు, ఒడ్డున వుండి యీ జరుగు 
తున్నదంతా అత్యాశ్చర్యంతో చూస్తున్న 
వీరపుర మంత్రితో, “మహామంత్రి, ప్రస్తు 
తానికి సెలవు, వపసంతకుమారిని బంధ 
విముక్తురాలిని చేసి తీనుకు వచ్చేందుకు 
నేనూ,ఖడవర్మా ప్రతిజ్ఞ చేశామని మీ రాజు 
గారితో చెప్పండి. వీలయితే ఆమెను అపహ 
రించుకుపోయిన యక్షమణిరంజితుడి 
తల కూడా నరికి తెస్తాము. రాజుగారు 
దాన్ని కోటగొమ్ముకు వేళ్ళాడదీయవచ్చు, ” 
అన్నాడు, 

వీరపుర మంత్రికి ఆ సమయంలో ఖడ్గ 
జీవదత్తులు అన్నంత పనీ చేస్తారన్న 
నమ్మకం కలిగింది, పడవ ఒడ్డు నుంచి 
నీటిలోకి పోతూండగా అతడు చేయెత్తి 
వాళ్ళిద్ధర్న దీవిస్తూ, "శీఘ్రమే కార్య 
సిద్ధికలుగుగాక !"' అన్నాడు, 

పడవ నిటివాలున వేగంగా పోసాగింది. 
ఖడ్గ జివదత్తులు పడవలో అన్నిచోట్లా 
తెరిగి, అది యక మణిరంజితుడు 
గాలిలో ఎగిరేందు క్కూడా ఉప 
యోగించేదే మో. అన్న అనుమానం 
కలిగి, చుక్కాని దగ్గిర వున్న మణి 
భూషయులణ్డు ఆ సంగతి అడిగారు. 


చందమామ 


వాడికి యిప్పుడు ఖథ జీవదత్తుల్ని 
చూస్తూంకే ప్రాణభయం కలుగుతున్నది, 
ఏదో సామాన్య మానవులు, కాస్త కత్తి 
యుద్ధంలో ప్రవీణులైన క్షత్రియయువకు 
లిద్రర్ని బెదరకొట్టి తన పడవలో ఎక్కించు 
కుని యకపర్వతం దగ్గిరకు పోవచ్చను 
కుంటూ వాడు వచ్చాడు, కాని చూస్తూంటె 
యువకులిద్దరూ సాహసికులేకాక, మంత్ర 
తంత్ర శక్తులున్న వాళ్ళలా కూడా 
అతడికి కనిపించారు. 

ఖడ్గ జీవదత్తు లడిగిన ప్రశ్నకు 
యక్షుడు ఒకటి రెండు కణూలు జవా 
బిచ్చేందుకు తటపటాయించి చిపరకు, 
“బడ జీవదత్తుల్లారా, మణిరంజితుడు 
ఆకాశ గమనానికి ఉపయోగించే రాతి 
థధంయిది కాదు. అతడికి రథాకారంలో 
వున్న వస్తువు లంటే తగని మక్కువ, 
అందుకనే అతడు నివశించే గృహం 
దగ్గిర నుంచి, వాహ్యాళికి నదిలో తిరిగే 
యీ పడవ వరకూ--అన్నీ రధాకృతిలో 
నిర్మించుకున్నాడు," అన్నాడు. 

జీవదత్తుడు కోపంగా తలవూపి, 
““అలాగా, పాపం! వాడు మా చేత 
చిక్కిన తరవాత, రధాకృతిలో 
వున్న ఏ చెట్టుకొమ్మకో ఉరితిస్తాం. 
అలాంటి చెట్లు మీ యక్షపర్వతం మీద 
వున్నద్యూ?'' అని అడిగాడు, 


చందమామ 


యక్షమణభూషణుడు యీ ప్రశ్నకు 
జవాబివ్వకుండా తల పక్కకు తిప్పు 


కున్నాడు. ఖడ్గ జీవదత్తులు యకుణ్ణ 
వదిలి, నదికి రెండు వైపులా వున్న 
ఎత్తయిన మహాపర్వతాలనూ, వాటి మీద 
చిత్త ఒత్తుగా పెరిగివున్న వృక్షాలనూ 
చూడసాగారు. వాళ్ళ కిప్పుడు తాము 
వింధ్యపర్వత (ప్రాంతాల గుండా (ప్రవ 
హిస్తున్న ఒక మహానదిలో (ప్రయాణిస్తు 
న్నామన్న అనుమానం కలిగింది. మణి 
భూషణుల్ణు ప్రశ్నించగా, ఆ కనబడేవి 
వింధ్యపర్వతాలే అని చెప్పాడు. 

“ఈ పర్వత ప్రాంతాల్లో నువ్వనే 
ఆ యక్షపర్వతం యింకెన్ని ఆమడల 


15 


దూరంలో వున్నది?” అని ఆడిగాడు 
బీవదత్తుడు. 

“ఇంకొక పదీపన్నెం డామడల 
దూరం వుంటుంది. నూర్యాస్తమయానికి 
మరెంతో కాలం లేదు. పడవను ఎక్క 
డైనా ఒడ్డుకు చేర్చి, భోజనాలు ముగించు 
కుని తిరిగి ప్రయాణం సాగించుదాం,"' 
అన్నాడు మణిభూషణుడు, 

జీవదత్తుడికి అలా చేయటమే బావుం 
టుందని పించింది. కాని, పడవలో 
తినేందుకు పళ్ళూ ఫలాలూ తప్ప మరేం 
లేవు. పడవను ఒడ్డుకు పట్టిస్తే, 
అ ప్రాంతాల ఆహారంగా ఉపయోగించే 
పశుపక్ష్యాదులకు కొరత వుండదన్న 
నమ్మకం కలిగింది అతడికి, 

జీవదత్తుడు, ఖడ్గవర్మను సలహా ఆడి 
గాడు, అతడు అస్తమించ బోతున్న 
సూర్యుడి కేసీ, నది అంచున వున్న 
కొండల కేసీ ఓ మారు చూసి, “'మనం 
యీ రాత్రికి యీ నది ఒడ్డునే భోజనం 
ఏర్పాట్లు చేనుకుని, హాయిగా నిద్రపోయి, 


తిరిగి సూర్యోదయంతోనే ప్రయాణం 
సాగించటం బావుంటుంది,” అన్నాడు, 
జీవదత్తుడు, మణిభూషణుడితో, 
“విన్నావా, ఖడ్గవర్మ చెప్పింది? పడ 
వను ఒడ్డు కేసి పోనీ, అన్నాడు. 
మణిభూషణుడు కాస్త చిరాకు 
పడుతూ, “నా మిత్రుడైన మణిరంజితుడు 
మిమ్మల్ని సాధ్యమైనంత త్వరగా యక్ష 
పర్వతాల దగ్గిరకు తీసుకు రమ్మన్నాడు. 
ఈ రాత్రికి మనం యిక్కడ వుండిపోతే, 
చాలా కాలయాపన జరిగిపోతుంది," ' 
అన్నాడు. 
జీవదత్తుడు కఠినమైన స్వరంతో, 
“' ఇక్కడ ఆజ్ఞలు యిచ్చేది నేను, 
ఆ కన్యాపహరణంలో చేయి తిరిగిన 
నీ మిత్రుడు మణిరంజితుడు కాదు! 
చుక్కాని తిప్పి పడవను ఒడ్డుకు 
పోనియ్యి, విన్నావా?” అన్నాడు. 
మణిఖభూషబుడు కిక్కురు మన 


కుండా పడవను నది మధ్య నుంచి, 
ఒడ్డు శేసి నడిపాడు. ---(ఇంికావుంది) 


(విరపుర రాజకుమార్తె వనంతకుమారిని యక్షుడి నుంచి కాపాడి తెస్తామని, నీరవుర మంత్రికి 
అభయం యిచ్చి, ఖడ్గ జీవదత్తులు యక్ష మణిభూపణుడు తెచ్చిన పడవ ఎక్కి బయలు 
దేరారు. నూర్యాన్తమయ సమయంలో వాళ్ళు నది పక్కన వున్న ఒక కొండ దరి చేరారు, 
జీవదత్తుడు ఆజ్ఞాపించగా మణిభూషణుడు పడవను ఒడ్డు కేసి నడిపాడు, తరవాత] 


పడవ ఒడ్డు చేర గానే ఖథ జీవదత్తులు 
పడవలోంచి నేల మీదికి దూకారు. జీవ 
దత్తుడు, మణిభూషణుడితో, '' పడవను 
ఒడ్డునున్న ఏ రాయికై నా కట్టివెయ్యి. పడ 
వలో వున్న పళ్ళూ ఫలాలూ కావాలంకే 
నువ్వే తిను. నేను, కకారణ్యంగా 
వున్న యీ చుట్టు పక్కల ఏదైనా లేడి 
గాని, అడవిపందిగాని కనబడుతుందే మో 
చూసి వేటాడితెస్తాను,'' అన్నాడు. 


యక్షమణిభూషణుడు ఆ మాటలకు 
భయపడిన వాడిలా ముఖం పెట్టి, “జీవ 
దత్తా, యీ కౌండల్లోకి పోకు, ఈ ప్రాంతం 
భయంకరులైన రాక్షసులకు అవాసం,'" 
అన్నాడు. 

““రాక్షనుల కన్నా కూడా భయంక 
రులూ, మంత్ర తంత్ర వేత్తలూ ఆయిన 
మీ యక్షుల మధ్యకు పోనున్న నేను, 
ఈ రాక్షనుల కెందుకు భయపడాలి ?'' 


అని జీవదత్తుడు ఖడవర్మకు, **ఖడ్గా, 
నేను పావుగంట లోపలే. తిరిగొస్తాను. 
నువ్వు చితుకులు పేర్చి నిప్పు రాజెయ్యి, " 
అని చెప్పాడు. 

జీవదత్తుడు ఆన్నుమై ఒక్క పావు 
గంట గడిచి గడవక ముందే లేడి నొక 
దాన్ని వేటాడి, భుజాన వేసుకుని పడన 
దగ్గిరకు తిరిగొచ్చాడు. ఆ సరికి ఖడ్గ 
వర్మ ఎండు కమైలు పోగుచేసి మంట 
చేశాడు. 

కణాలమీద ఖడ్గ జీవదత్తులు లేడిని 
కోసి. దాని మాంసాన్ని నిప్పుల మీద 
కాల్బ సాగారు, మాంసం కాలుతున్న 
వానన ఆ చుట్టు పక్కల వ్యాపించింది. 


10 


ఆ సమయంలో భయంక రాకారంలో 
వున్న ఒక రాక్షని చెట్లలో నుంచి చేతులు 
“సరవాసస! 
నరవాసన 1! '' అంటూ అరిచింది. 

రాశసిని చూస్తూనే ఖడ్గవర్మ లేచి 
నిలబడి కత్తిదూసి, డానికేసి వెళ్ళ 
బోయాడు... జీవదత్తుడు అతణ్సీ అపి, 
రాక్షనితో, "నువ్వు రాక్షసివేనా లేళ 
రాక్షసి రూపం ధరించిన యకుడివా? 
ఇక్కడ నరవాసనతో పాటు, బాగా సక్ష్య 
మైన లేడిమాంస౦. వాసన కూడా 
వస్తున్నది గదా. ఆ వాసన నీ ముక్కు 
రంగధ్రాలకు తగలటం లేడా ఏం? "' అని 
అడిగాడు, 

రాక్షసీ ఆ మాటలకు ఆశ్చర్యపోతూ, 
“ఎవడ్రా నువ్వూ? మనిషివై వుండి 
నన్ను చూడగానే బెదిరి గుండెలవిసి 
చావక, నన్నే ఎదురు ప్రశ్నిస్తున్నావా? ” 
అన్నదీ. 

రాక్షసి యిలా అనగానే ఖడ్గవర్మ 
ఒక్క ఎగురున పోయి దాని జుట్టు పట్టు 
కున్నాడు, అతడు దాన్ని కత్తితో పొడవ 
బోయేంతలో జీవదత్తుడు, అతడి చేయి 
పట్టుకుని, తన మంత్రదండాన్ని రాక్షసి 
తలకు ఆనిస్తూ, ““రాక్షసీ! ఇప్పుడు 
చెప్పు, మేం మామూలు మనుషులమా 
లేక....'' ఆంటూ ఆగాడు. 


చాచి ముందుకొ స్తూ, 


చందమామ 


రాక్షసి నిలువెల్లా వణికిపోతూ, “మీరు 
మనుషులు కాదు, యతులై వుంటారు. 
నన్ను వదలండి, నా ఇద్దరు కొడుకుల్ని 
మీరు లోగడే పట్టుకుని యకపర్వతానికి 
తీనుకు పోయారు గదా. నేను వయను 
మళ్ళినదాన్ని; ఆ కొండ పొట్టలో రాళ్ళూ 
రప్పలూ కొట్టి, మీ కోసం బంగారం, 
మణులూ బయటికి తీయలేను,” అన్నది. 

ఆ జవాబు ఖడ్గ జీవదత్తుల్ని చాలా 
ఆశ్చర్యవం౦చింది. 

జీవదత్తుడు, ఖడ్గవర్మకు కత్తిని 
ఒరలో పెట్టమని చెప్పి, '' రాక్షసీ, నిన్ను 
చంపటం మా ఉద్దేశం కాదు, నీ కొడుకు 
లిద్దర్న్షి యతులు పట్టుకు పోయారంటు 
న్నావే, ఆ మాట నిజమైతే వాళ్ళను 
కూడా కాపాడి తెస్తాను, అదుగో, అక్కడ 
కూర్చున్న వాడు యక్షుడే! కనక, 
వాళ్ళను గురించిన రహస్యాలు యిక్కడ 
చెప్పవద్దు. ని నివాసం ఎక్కడ? 
అక్కడికి పోదాం పద," అన్నాడు. 

ఈ సారిరాక్షసి, యక్షమణభూషణుడి 
శేసి చూసి గుడ్డు తేలవేస్తూ, *' అయ్యా, 
నరుడా! నన్ను దయవుంచి ఆ యకుడికి 
ఒప్ప చెప్పకు. నా దారిన నన్ను పోనీ,” 


అన్నది. 
జీవదత్తుడు, రాక్షసికి అభయం 
యిస్తూ, “నేనూ. నా మిత్రుడూ 


చందమామ 


యీ. దుర్మార్గులైన యకులు నివసించే 
యక్షపర్వతానికే పోతున్నాం. వాళ్ళను 
గురించిన సమాచారం నీకు కొంత తెలిసి 
సట్టున్నది, నీ గుహకు పద, చెపుదువు 
గాని,'' అన్నాడు. 

యకుళ్ణు చూసినప్పటి నుంచీ రాక్షసికి 
ఆక్కశణ్ణించి ఎంత త్వరగా పారిపోదామా 


అని వున్నది. జీవదత్తుడు గుహ పేరు 
తేగానే. అది, అతడికి నమస్కరిస్తూ, 


“' అయ్యా, నరుడా! నువ్వు మా గుహ 
దగ్గిరకురా, దాపులనే వున్నది. నా భర్త 
అక్కడే వున్నాడు. అతను మీకు యక్ష 
పర్వతాన్ని గురించిన ఎన్నో భయంకర 
విషయాలు చెపుతాడు," అన్నది. 


nu 


జీవదత్తుడు, రాక్షసితో సరే పదమని 
చెప్ప, ఖథవర్మతో, ''ఖడ్జా, నేను తిరిగి 
వచ్చే వరకూ నీ కత్తికి, నా మంత్రదండం 
మహిమ. వుంటుంది. మణభూషణుడు 
పారిపోవాలని చూసినా లేక ఏదైనా హాని 
తలపెట్టినా, అతజ్జ నిర్దాక్షిణ్యంగా 
వధించు," అన్నాడు. 

ఆ మాటలకు మణిభూషబణుడు వెల 
వెల పోయి, అంతలోనే లేని నవ్వును 
తెచ్చి పెట్టుకుని, ''జీవదత్తా, నువ్వా 
దుర్మార్గురాలి మాటలు నమ్మకు, రాక్ష 
నులు పరమక్రూరులు. అది నిన్ను 
గుహకు తీనుకుపోయి నిలువునా విరుచు 
తిన్నా తినవచ్చు,'' అన్నాడు. 


12 


జీవదత్తుడు ఆ మాటలకు నవ్వి, “ఒక 
వేళ రాక్షసీ దాని మొగుడూ కలిసి నన్ను 
విరుచుకుతిన్నా, ని స్నేహితుడైన మణి 
రంజితుఖ్ణు హతం'బేసి, రాతిరథాన్ని 
కదిలించి, రాజకుమార్రెలను బంధ విముక్తు 
రాళ్ళను చేసేందుకు ఖడ్గవర్మ వున్నాడు. 
ఆమాట మాత్రం మరిచిపోకు మణి 
భూషణా,'' అన్నాడు. 

జీవదత్తుడు యిలా అనగానే మణి 
భూషణుడి ముఖం కోపంతో ఎరనైంది. 
కాని, అతడు నోరు మెదిపి జవాబివ్వ 
టానికి భయపడి, తల వంచుకున్నాడు. 
మురదుండి రాక్షసి దారితియగా, జీవ 
దత్తుడు దాని వెనగ్గా గుబురు చెట్లలోకి 
పోయాడు. 

రాక్షసి యింకా భయంతో కంపించి 
పోతూనే జీవదత్తుణ్ణు వెంటబెట్టుకుని 
నాలుగైదు నిమిషాల్లో ఒక గుహ దగ్గిరకు 
తీసుకుపోయింది. గుహ ముందు మహా 
కాయుడైన రాక్షనుడొకడు పెద్ధ కాగడా 
వెలిగించి, ఆ కాంతిలో ఒక బండరాయికి 
చేరగిలబడి కూర్చుని వున్నాడు. వాడు 
ముందువస్తున్న తన భార్యనూ, కొంచెం 
వెనగ్గా నడుస్తున్న జీవదత్తుకీ చూస్తూనే, 
“' ఆశ్చర్యం! ఆశ్చర్యం! ఈ సరమానవు 
డెవడు, నిర్భయంగా నీ వెంట వస్తు 
న్నాడు? '' అన్నాడు, 


చరదమామ 


రాకని ముందుగా తన భర్తను నమీ 
పెంచి, ''నువ్వు ఆకలికొద్దీ ఈయన్ని నవిలి 
మింగాలని చూ సేవు, జాగ్రత్త! ఈ మనిషి 
చేతిలో గొప్ప మంత్రదండం వున్నది. 
ఈయనా, యీయన నేస్తం కలిసి ఒక 
యక్షుళ్ణో బంధించి తెచ్చారు," అన్నది. 

“' యకుడంతటి వాబ్ది బందీగా పట్టు 
'వటమా? '" అంటూ రాక్షనుడు, జీవ 
దత్తుడి కేసి కళ్ళింతచేసి చూన్తూ, 
“* అయ్యా, 
నిజమేనా? అది కొంచెం వెరిబాగులది,” 


నా పెళ్ళాం చెప్పేమాట 


అన్నాడు. 

జీవదత్తుడు చిన్నగా నవ్వి, “నీ పెళ్లాం 
చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు. 
ని కౌదుకు లిధ్రరిని యక్షులు బందీలుగా 
పట్టుకుపోయి, ఎక్కడో యక్షపర్వతంలో 
వుంచారని విన్నాను. ఆ పర్వతాన్ని 
గురించిన రహస్యాలేమైనా వున్నవా ?'" 
అని ఆడిగాడు. 

రాకనుడు తలాడిస్తూ కొంచెం సేపు 
నేల చూపులు చూసి, తరవాత తల ఎత్తి 
“అయ్యా, మీరేదో మంత్ర తంత్ర శక్తులు 
కలవాళ్ళ అయివుండాలి, లేకపోతే 
యింత ధైర్యంగా నా ముందుకు వచ్చి 
మాట్టాడలేరు. ఇక ఆ యక్షపర్వతం 
సంగతి. ఈ విశాలమైన వింధ్య పర్వత 
ప్రాంతాల్లో అది ఒళ చిన్న పర్వతం. 


చందమామ 


డనే వాడు అధిపతి. వాళి యక్షరాజు 
చాలకాలం కిందట ఆ యక్షపర్వతానికి 
అధిపతిగా నియమించాడు. ఆ నాటినుంచి 
ఆ మణిరంజితుడు చేరునిఘోరం 
అంటూ వీమీ లేదు," అన్నాడు. 

జీవదత్తుడు, రాక్షనుడి కేసి సాను 
భూతిగా తలాడించి, ''ఆ మణిరంజితుడు 
పరమ కిరాతకుడని నాకు తెలును. 
మా దేశంలోవున్న ఇద్దరు రాజకుమార్తె 
లను చెరపట్టి తెచ్చాడు. నాక్కావలసిన 
సమాచారం; వాడు నిబోటిరాక్షనులనూ 
వాళ్ళనూ పట్టుకుపోయి వీం చేస్తూ 
వుంటాడని ! "' అన్నాడు, 


13 


““ఆ యక్షపర్వతం లోపల మణి 
మాణిక్యాలూ, బంగారం వున్నదట ! 
వాటిని తవ్వి బయిటికి తీయించేందుకు 
ఆ మణరంజితుడు తాను బందీలుగా 
పట్టుకున్న వాళ్ళను బానిసలుగా ఉప 
యోగిన్తూంటాడు, ఆ బానిసల్లో రాక్షనులీ 
కాక, వాడిచేతబడిన కొందరు గంధర్వులు 
కూడా వున్నారని నేను విన్నాను. అలాంటి 
వాళ్ళందరూ రాత్రిం బవళ్ళు, తాము 
పనిచేన్తున్న ఆ చీకటి కొండకడుపులో 
కాలం వెళ్ళబుచ్చవలసిందే,”” అన్నాడు 
రాక్షనుడు. 

"అంటే, ఆ బానిసలు కొండ 
గర్భంలో నుంచి బయిటికి వచ్చి పారి 


14 


పోకుండా యీ మణిరంజితుడు తగిన 
కాపలా. ఏదో పెట్టివుంటాడన్న మాట. 
సరే, అక్కడ ఏదైనా రాతిరధం లాటిది 
వున్నదా?" అని అడిగాడు జీవదత్తుడు, 

“అయ్యా, ఉన్నది. ఆ రథాన్ని 
కొండలోనే మలిచినట్టు చెప్పుకుంటారు. 
కాని, నేనైతే దాన్ని చూడలేదు,” 
అన్నాడు రాక్షసుడు. 

జీవదత్తుడికి ఇక రాక్షనుడి నుంచి 
అడిగి తెలునుకోపలసిన సమాచారం 
ఏమీ వున్నట్టు కనిపించలేదు, రాక్షసుడు 
ఆ నోటా యీ నోటా యక్షపర్వతాన్ని 
గురించి విన్నదేదో చెప్పటం తప్ప, 
అతడు ఆ పర్వకాన్ని చూసి వుండలేదని 
అతడికి తోచింది, 

జీవదత్తుడు అక్కళ్ణుంచి ఖడ్గపర్మా, 
యక్ష మణిభూషణుడూ వున్నచోటుకు 
బయలుదేరుతూ, రాక్షసితో, “నువ్వు 
నరవాసన అంటూ వచ్చి నా కంటబడటం 
కాంత మేలే అయింది. నా వెంట వచ్చి 
శాల్చిన లేడిమాంసంలో సీ క్కావలసి 
నంత ఎత్తుకుపో," అన్నాడు. 

రాక్షసి ఆ మాటలకు నంతోషించిన 
దానిలా కనిపించి, రాక్షసుడితో మెల్లిగా 
ఏదో చెప్పింది. వాడు జీవదత్తుడితో, 
““ అయ్యా, మీరు మహా శ శ్తివంతులన్న 
నమ్మకం నాక్కలిగింది. ఒక వేళ 


చందమామ 


దుర్మార్గుడైన ఆ మణిరంజితుజ్ణి మీరు 
గెలిచే పక్షంలో, వాడికి బానిసలుగా 
వున్న నా ఇద్దరు కొడుకులకూ స్వేచ్చ 
యిప్పించండి,'' అన్నాడు, 

జీవదత్తుడు సడుస్తున్న వాడల్లా ఆగి, 
వెనక్కు తిరిగి, '' రాకనుడా, నీ పేరే 
మిటో నాకు తెలియదు.... ఆ మణిరంజి 
తుబ్టుంచి ని కొడుకులకే గాదు, మరి 
చాలా మందికి స్వేచ్చ కలిగించ బోతు 
న్నాను, దిగులు పడకు,'' అన్నాడు. 

'' అయ్యా, నా పేరు చండముఖుడు. 
మరిచిపోకండి,'' అన్నాడు రాక్షనుడు. 

కొద్దిసేపటి తరవాత జిపదత్తుడి వెంట 
రాక్షసి రావటం చూస్తూనే మణిభూష 
ఖుడు నిలువెల్లా వణికిపోతూ, ఖడ్గ 
పర్మతో, “ఇదేమిటి? నీ మిత్రుడు 
రాక్షసిని మళ్లీ వెంటబెట్టుకు వన్తు 
న్నాడు?" అన్నాడు. 

“బహుశా, నిన్ను దానికి ఆహారంగా 
యిస్తానన్నాడేమో, జీవదత్తుడు, అడిగి 


చూద్దాం," 


డ్డ అన్నాడు ఖణ్లవర్మ. 

“ఇది అన్యాయం, నేను లోగడేచెప్పానో 
లేదో! మణరంజితుడు నామి[త్రుడు 
కాదు, యజమాని. అతడి ఆజ్ఞలు నిర్వ 
వహించటం తప్ప, నాకై నేను ఇతరులకు 
చేసిన హాని నీమీ లేదు,” అన్నాడు 
మణభాషణుడు. 


చందమామ 


ఆ మాటలు వింటూనే జీవదత్తుడు 
కోపంగా, “మణభూషణా, ఇప్పటి నుంచే 
చావు భయంతో ఉన్న మతి కాస్తా 
పోగొట్టుకోకు. ఈ రాక్షసి భర్తవల్ల యక్ష 
పర్వతం మీది మీవాళ్ళ రహస్యాలన్నీ 


తెలునుకున్నాను. ఒకవేళ నేనూ, 
ఖణ్గవర్మా నీ యజమాని మణిరంజితుల్లు 
జయించలేక పోషచ్చు, కాని అలా 
జరిగితేమ్యాతం. మీ యకులందర్నీ పట్టు 
కుని చిత్రహింసలకు గురిచేయటానికి 
యూ దాపులనే అపరరావణాసురుడి పంటి 
వాడి నాయకత్వాన పెద్ద రాక్షససేన 
సిద్ధంగా వుంది, వాళ్ళు మీ పర్వతాన్ని 
నేలమట్టం చేస్తారు,” అన్నాడు. 


15 


“రాక్షనసేనా?” అంటూ మణి 
భూషణుడు తెల్లబోయాడు. 

“అవును, రాకససేనే! ఆ మాట 
బాగా గుర్తుంచుకో,” ఆని జీవదత్తుడు, 
రాక్షసితో, '' లేడిమాంసంలో నిక్కాపలసి 
నంత ఎత్తుకుపో, యక్షపర్వతం మీద 
దాడికి యింకా సమయం రాలేదని, 
మీ నాయకుడితో చెప్పు, అన్నాడు. 

రాక్షసి అడ్డ దిడ్డంగా తలాడించి లేడి 
మాంసం తీసుకుని తిరిగి తన గుహకేసి 
వెళ్ళిపోయింది. ఆ తరవాత ఖడ్గ జీవ 
దత్తులూ, మణిభూషణుడూ భోజనాలు 
ముగించి, ఒక చెట్టు కింద, చదునుగా 
వున్న రాళ్ళమీద పడుకున్నారు. మణి 
భూషణుడు, ఖడ్జ జీవదత్తుల నుంచి 
కొంచెం దూరంగా వక్కవేనుకున్నాడు, 
అతడు పడుకునే ముందు నది ఒడ్డున 
కట్టి వేసివున్న పడవ కేసి ఒకటికి రెండు 
సార్లు చూడటం గమనించిన జీవదత్తుడు, 
ఖఢపర్మను రహస్యంగా, “ఈ యక్షవెధవ 
మనమంకు హడలిపోతున్నాడు. ఏ రాతి 


వేళను పడవఎక్కి పారిపోతాడేమో, కాస్త 
మెలుకువగా వుండి చూస్తూవుండు," 
అని హెచ్చరించాడు. 
ఖడవర్మకూడా, మణఖభూషణుక్లా 
గురించి యిలాంటి అనుమానమే వున్నది: 
ఆ కారణంచేత అతడు నిద్రపోతున్నశే 
నటిస్తూ, యకుజ్ణి ఒక కంట కనిపెడు 
తూనే వున్నాడు. సడిరేయివేళ నేలను 
మూచ్చూస్తూ అక్కడికి ఒక ఎలుగు 
బంటూ, తోడేలూ వచ్చినై. అవి లేడి 
మాంసం వాసన పశికట్టి వుండాలి! 
అ రెండూ గిరికీలు తిరుగుతూ మణి 
భూషణుడి దగ్గిరకు రాబోయేంతలో 
ఖణ్గవర్మ లేచికూర్చుని, వాటి మీదికి ఒక 
చిన్నరాయి విసిరాడు. ఆ వెంటనే ఎలుగు 
బంటూ, తోడేలూ చెట్లగుబురు కేసి పరి 
గెత్తినై, కాని, యీ అలికిడికి మణిభూష 
ణుడు మేల్కుని, చుట్టూకలయచూన్తూ, 
“ఖడ్గ జీవదత్తులారా! లేవండి, రాక్షసులు 
వచ్చి పడుతున్నారు!'' అంటూ అరిచాడు. 
(ముగింపు వచ్చే సంచికలో.) 


(ఇడ్లజీవదత్తులూ, మణిభూషణుడూ విడిది చేసిన చోటుకు రాత్రివేళ ఒక రాక్షని 
వచ్చింది. దాని భర్త ద్వారా జీవదత్తుడు యక్షపర్వతాన్ని గురించిన కొన్ని రహస్యాలు 
తెలునుకున్నాడు, నడిరేయి వేళ్‌ మణిభూవణుడు నీదో అలికిడి విన్సి న్నిద 
మేల్కున్సి రాక్షనులు వచ్చి, మీద పడుతున్నారని అరవసాగాడు, తరవాత] 


ముణిభూషణుడి అరుపులు వింటూనే 
జీవదత్తుడు. నిద్రలేచాడు. ఖణ్గవర్మ 
మణభూషణుడికి ధైర్యం చెబుతూ, 
“ మణిభూషణా, నీ కొచ్చిన భయం ఏమీ 
లేదు. ఆ వచ్చిన యిద్దరు రాకసులకూ 
నువ్వు యక్షమణిరంజిశుడివి కాదనీ, 
అతడి సేవకుడివైన మణిభూషణుడి వనీ 
చెప్పాను. వాళ్ళు నా మాటనమ్మి వెళ్ళి 
పోయారు,” అన్నాడు. 


ఆ తరవాత మణిభూషబణుడికి నిద్ర 
పట్టలేదు. తెల్లవార్లూ అతడు మేలుకునే 
వున్నాడు, సూర్యోదయం అవుతూనే ఖడ్గ 
జీవదత్తులు లేచారు. అందరూ కాల 
కృత్యాలు ముగించి, తిరిగి పడవ దగ్గిరకు 
పోయారు. మణిభూషణుడు పడవను 
తీరానికి దగ్గిరగా నడపసాగాడు, 

ఇక అరగంట కాలం గడిచిన తర 
వాత పడవ తీరం పక్కుగా ఒక చోట 


“చందమామ” 


ఆగింది, అక్కడ నది కొండ పక్క 
ఒక మలుపు తిరగటంతో చిన్న రేవు 
ఏర్పడింది. మణిభూషణుడు పడవను 
అందులోకి పోనిచ్చి, ఒడ్డుకు దిగుతూ, 
“ఇదే యక్షపర్వతం! ఇక మీరు దిగ 
వచ్చు. ఆరెరె, నా యజమాని మణి 
రంజితుడు, మనలను కలునుకునేం 
దుకు యిక్కడికి స్వయంగా వచ్చాడు,” 
అన్నాడు. 

ఖడ్గ జీవదత్తులు పడపలోంచి ఒడ్డుకు 
దిగి, కొండకేసి తలలెత్తి చూశారు. 
అక్కడ వున్న ఎగుడు దిగుడు రాళ్ళల్లో 
ఒక దానిమీద యువకుడైన యక్షుడొకడు 
నిలబడి వున్నాడు. అతడి చేతిలో చిన్న 


10 


గద వున్నది. అతడు కన్నార్చకుండా 


' ఖడ్గ జీవదత్తుల కేసే చూస్తున్నాడు. 


ముందు మణిభూషణుడు దారి 
తీయగా ఖడ్గ జీవదత్తులు ఆ యకుళ్ణు 
సమీపించారు. ఆతడు ఖడ్గ జీవదత్తుల 
కేసి తీప్రదృష్టితో చూస్తూ, “'ఖడ జీవ 


దత్తుల్దారా ! మీ, దుస్సాహసం నన్ను 
అశ్చర్యచకితు బ్లు చేస్తున్నది. బుద్ధిః 
కర్మాను సారిణి, అన్నారు. పెద్దలు. 
పాపం, మిమ్మల్ని అని ఏం లాభం,” 

అన్నాడు. 
జీవదత్తుడు, మణిరంజితుళ్ణి ఆ పాద 
మస్తకం ఒకసారి పరీక్షగా చూసి, చిరు 
రాజ 


నవ్వు నవ్వుతూ, ““మణరంజితా ! 
కుమారి పద్మావతికి, యిక్కడున్న 
రధాన్ని, కదిలించిన "వాడు మహావీరు 
డన్న ఆభిప్రాయం కలిగించి, ఆ పని 
మీద యిక్కడి కొచ్చేవారిని హతం 
చేయాలని నువ్వు మంచి పథకమే 
వేశావు. అడే నీ కంఠాని కిప్పుడు ఉరితాడు 
కాబోతున్నది. ఏరీ, నువ్వు చెరబట్టి 
తెచ్చిన పద్మాపతీ, వనంతకుమారీ రాజు 
కన్యలు? ఆ రాతిరధం ఎక్కడ?" 
అన్నాడు: 

ఆ మాటలకు మణిరంజితుడు 
ఉగ్రుడైపోయి చేతనున్న గద ఎత్త 
బోయేంతలో, ఖథ్ధవర్మ కత్తిపిడి మీద 


రాతి 


చందమామ 


చేయివేసి, ““మణిరంజితా, ఆ రాతి 
రధాన్ని మేం కదిలించ , లేనప్పుడు 
నువ్వు మా యిద్దర్నీ చంపే ప్రయత్నం 
చేయవచ్చు. అప్పుడు వసంతకుమారి 
మాట ఏమోగాని, పద్మావతి మాత్రం 
నిన్ను మహావీరుడుగా భావించి తప్పక 
వివాహం అడుతుంది. కనక, ముందు 
ఆ రాతిరథం ఎక్కడున్నదో చూపించు.” 
అన్నాడు. 

మణ రంజితుడు కోపంగా ఏదో 
అనబోయేంతలో మణిభూషణుడు అత 
డితో, '' తొందరపడకు, మణిరంజితా! 
ఈ యువకులను ముందు ఆ రాతిరథం 
దగ్గిరకు తీనుకుపో,"' అన్నాడు, 

మణిరంజితుడు కాస్త స్థిమితపడి 
బయలుదేరాడు. కొద్ధి సెపటికల్లా వాళ్ళు 
కాండ మీద సమతలంగా వున్న ఒక్ష 
ప్రదేశాన్ని చేరారు. దానికి దిగువ ప్రదేశ 
ఫలవృక్షాలతో, పూలతోటలతో 
ఎంతో రమణీయంగా వున్నది. ఆ తోటల 
మధ్య ఒక దానికొకటి కొంచెం ఎడంగా 
రథాక్ళతిలో వున్న రెండు భవనాలు 
వున్నవి. అందులో ఒక దాని మీద 
ఇద్దరు యువతులు నిలబడి ఖడ్గ జీవ 
దత్తుల కేసి చూస్తున్నారు. = 

జీవదత్తుడు, ఆ యువతుల కేసి 
ఓమారు చూసి, ““ మణిరంజితా, వారేనా 


మంతా 


చందమామ 


నువ్వు తెచ్చిన రాజకుమా ర్రెలు పద్మావతి, 
వసంతకుమారీ? '" అని ప్రశ్నించాడు. 

“అవును, మీ శౌర్యసరాక్రమాలు 
కళ్ళారా. చూసేందుకు. వాళ్ళక్కడ నిల 
బడి వున్నారు,'' అంటూ మణిరంజితుడు 
తల పక్కకు తిప్ప, ““ఇదుగో, ఈ కన 
బడేదే రాతిరథం | '” అన్నాడు పళ్ళు 
కొరుకుతూ. 

అక్కడకు దాపులనే దాదాపు అరవై 
అడుగుల ఎత్తున్న ఒక రాతిరథం 
వున్నది. ఆ రధం వున్న చోటు నుంచి 
దెగువకు కొండ ఏటవాలుగా పరుచుకు 
పోయింది. ఖడ్ధ జీవదత్తులు ఆ రధం 
కేసి బయలుదేరగానే మణిరంజితుడు, 


mu 


‘ss 


“ మణిభూపషణా 1!" 
తిరిగిచూశాడు. కాని మణిభూషణుడు. 
ఆ చుట్టుపక్కల ఎక్కడా లేడు. 

తన మిత్రుడు యిలా చెప్పాచెయ్య 
కుండా వెళ్ళిపోయి సందుకు ఆశ్చర్య 
పడుతూ మణిరంజితుడు రాతిరథం 
దగ్గిరకు వెళ్ళాడు. ఆ సరికి ఖడ్గ జీవ 
దత్తులు రథం చుట్టూ ఓ మారు తెరిగి 
చూశారు. జీవదత్తుడు వంగి రథం 
అడుగు భాగాన్ని ఖడ్గవర్మకు చూపుతూ, 
“బడా, ఈ రథం కొండలో మలిచినది 
కాదు, వేరుగా యిక్కడ పడివున్న 
రాతిని రథంగా చెక్కారు. దిగువ నుంచి 
సన్నని వెలుగూ, మనుమలు మాట్టాడు 


అంటూ పక్కకు 


12 


కుంటున్నట్లుగా, అస్పష్టమైన థ్వనులూ 
వినిపస్తున్నవి,'' అన్నాడు. 

జీవదత్తుడు యిలా అనగానే మణి 
రంజితుడు కత్తిదెబ్బ తిన్న వాడిలా 
ఎగిరి గంతేసి, '' రథం అడుగు నుంచి 
వెలుగూ, మాటలూ నీకు వినబడు 
తున్నవా? అసంభవం ! అసంభపం! ” 
అన్నాడు. 

“* అనంభవం ఎలా అవుతుంది? 
కాండ లోపల వున్న మణి మాణిక్యా 
అనూ, బంగారాన్ని తవ్వి బయిటికి తీసే 
ని బానిసలందరూ మూగవాళ్ళు కాదు 
గదా? ఏమంటావు? '" అన్నాడు జీవ 


దత్తుడు కోపంగా. 
మణరంజితుడు ఒక్క కణకాలం 
నిశ్చేస్టుడై, “ఈ సంగతి నీ కెవరు 


చెప్పారు? ఆ దుష్టుడు మణిభూషయిుడా?” 
అన్నాడు రౌద్రంగా. 

“పాపం, ఆ మణిభూషబణుళ్టే నిందిం 
చకు. అతను నీకు సేవకుడో, మిత్రుడో 
కూడా మాకు అర్థంకాని పద్ధతిలో నిన్ను 
గురించి మాట్టాడాడు. నేనునా దివ్య 
దృష్టితో ఈ యక్షపర్వకానికి సంబం 
ధించిన రహస్యాలన్నీ తెలునుకున్నాను.” 
అన్నాడు జీపదత్తుడు నవ్వుతూ, 

మణిరంజితుడు కోపంతో ముక్కు 
పుటాలు అదురుతూండగా, “ జీవదత్తా, 


చందమామ 


యీ ప్రగల్భాలకేంగాని, రాతిరథాన్ని 
కదిలించగల్లచేమో ప్రయత్నించి చూడు. 
నీ శక్తి సామర్థ్యాలను కళ్ళారా చూసేం 
దుకు పద్మావతి ఆ భవనం మీద నిలబడి 
వున్నది," అన్నాడు, 

జీవదత్తుడు, ఖడ్గవర్మకు కనుసైగ 
చేసి, దాపుల కొండదిగువున రధాక్ళతిలో 
వున్న భవనాల కేసి చేయిచూపుతూ, 
“" రాజకుమార్తెలు నిలిచివున్న భవనం 
పక్కనున్న ఆ అందమైన భవనం 
నీ నివానగృహమే కదా, మణిరంజితా?"” 
అని అడిగాడు. 

“అవును. ఈ ప్రశ్న అడగవలసిన 
అవసరం నీకెందు క్ర లిగింది? '' అన్నాడు 
మణిరంజితుడు, 


““ఆ భవనం యిప్పుడు తునాతుని 
'యలై నేలమట్టం కాబోతున్నది. ఇదుగో, 
చూడు!” ఆంటూ జీపదత్తుడు మంత్రం 
జపించి, దండాన్ని రాతిరథానికి గట్టిగా 
అనించి, కాలితో ఒక్క తన్ను తన్నాడు. 

ఆ వెంటనే భూమి బద్దలవుతున్నంత 
భయంకరమైన శబ్దంతో రాతిర ధం 
కదిలి, విటవాలుగా వున్న కొండ దిగువకు 
బాణవేగంతో పోయి మణిరంజితుడి 
భవనాన్ని ఢీకొట్టింది. భవనం, దానితో 
పాటు రాతిరధం ఫెళఫెళా రావాలతో 
ముక్కలు చెక్కలయినై. విరిగిన కొన్ని 
భవన భాగాలూ, రాతిరధం ముక్కలూ 
అంత ఎత్తున పైకెగిరి దాపులనున్న 


ఉద్యానవనంలో చెల్లా చెదురుగా పడినై. 


కనుమూసి తెరిచేంతలో జరిగిపోయిన 
యీ భయంకర సంఘటన చూసి మణి 
రంజితుడు నిలువెల్లా కంపించిపోయాడు. 
అయినా, 


అతడు ఒక్క క్షణకాలంలో 
తెప్పరిల్లి చేతనున్న గదను జీవదత్తుబ్ది 
కొనేందుకు పైకెత్తాడు. కాని, అంతలో 
ఖడ్గవర్మ్శ కత్తిదూసి ఆతజ్ణి ఎదుర్చున్నాడు. 

జీవదత్తుడు సంతోషం పట్టలేక ఒక్క 
సారి పెద్దగా నవ్వి, తనకు గంధర్వ 
వనుమతి యిచ్చిన కంచుథక్కను 
చేతికి తీనుకుని గట్టిగా మోగించాడు. 
ఆ మరుక్షణం, రాతిరధం కదిలిపోగా 
దిగువ ఏర్పడిన బిలంలో నుంచి కొందరు 
రాక్షసులూ, గంధర్వులూ బిల బిల 


14 


మంటూ కొండపైకి వచ్చి, గోల గోలగా 
అరవసాగారు. 

జీవదత్తుడు వాళ్ళనందరినీ నిశ్ళ 
బ్దంగా వుండమని చెప్పి, '' మీరందరూ 
యీ క్షణం నుంచీ స్వేచ్భా జీవులు, 
ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపొండి," 
అని కంచుఢక్కను పెకెత్తి పట్టుకుని, 
“ఈ కంచు ధఢక్కను మా దేశ ప్రాంతాల 
(ప్రవాసంలో వున్న వనుమతి అనే గంధ 
ర్వుడు నా కిచ్చాడు. మీలో గంధర్వు 
లెవరైనా వుంకే దీన్ని నిరభ్యంతరంగా 
తీనుకుపోవచ్చు,"” అన్నాడు. 

గంధర్వుల్లో ఒకడు ముందు కొచ్చి, 
జీవదత్తు డిచ్చిన కంచు ఢక్కను తిను 
కుని కళ్ళ కద్దుకున్నాడు. జీవదత్తుడు 
విముక్తులైన రాక్షనులకూ, గంధర్వులకూ 
ఏదో చెప్పబోయేంతలో, '' అబ్బా!'” అన్న 
మణిరంజితుడి చావుకేక వినిపించింది. 
జీవదత్తుడు తలతిప్పి చూశాడు, ఖడ్గ 
మణిరంజితుణి గాయపరిచి, 
అతడు నేల మీద పడిపోగా, ఆతడి 
గుండెల మీద కాలుపెట్టి, కత్తిని అతడి 
కంఠానికి గురిచేసి నిలబడి వున్నాడు. 

అ దృశ్యం చూసి జీవదత్తుడికి కలిగిన 
ఆనందం అంతా యింతా కాదు. ఖడ్గ 
వర్మ, జీవదత్తుడితో, “జీవా, ఈ దుర్మార్గు 
డైన మభిరంజితుణ్ణు చంపటమా, వదల 


వర్మ, 


చందమామ 


టమా? వీడు రాజకుమార్తెలను అపహ 
రించి తెచ్చి, వాళ్ళకేశాక, వాళ్ళ తల్లి 
దండ్రులక్కూడా మానసికక్షభ కలిగిం 
చాడు," అన్నాడు. 

ఆ సమయంలో అక్కడికి రాజ 
కుమార్తెలు పద్మావతి, వసంతకుమారి 
వచ్చారు, వసంతకుమారి కళ్ళెరచేసె 
కిందపడివున్న మణిరంజితుడి కేసి 
చూస్తూ, “ఈ నిచుడైన యకుజ్ణి చంపిన 
వీరుళ్లో వివాహం ఆడతానని నేను ప్రతిజ్ఞ 
చేశాను. వీడి మరణం నేను కళ్ళారా 
చూడకపోతే, ఇక నేను జీవితకాల 
మంతా బహ్మచారిణిగా వుండవల 
సిందే!” అన్నది, 

ఖడ్గవర్మ, వసంతకుమారి కేసి చూసి, 
ఆమె అద్భుత సౌందర్యానికి ముగ్దుడై 
పోయాడు, ఆమెను భార్యగా పొందా 
లంటే మణిరంజితుణ్ణు తాను చంపి 
తీరాలి! ఈ ఆలోచన రాగానే అతడు 
కత్తిని మణిరంజితుడి కంఠంలో గుచ్చేం 
దుకు పైకెత్తాడు. అంతలో ఆకాశం 
నుంచి, ''ఆగండి!'' అన్న భీకరస్వరం 
వినిపించింది, అందరూ తలలు పైకెత్తి 
చూశారు. 

హంసాక్ళతిలో వున్న విమానం ఒకటి 
వాళ్ళ ముందుకు వచ్చి, నేల దిగింది. 
అందులో నుంచి యక్షరాజూ, మణి 


చందమామ 


యమున 


భూషణుడూ బయిటికి వచ్చారు. యక్ష 
రాజు అక్కడ వున్న అందరి కేసీ ఓమారు 
చూసి, “ఖడ్గ జీవదత్తుల్లారా! మీరు మహా 
వీరులు, సందేహం లేదు. జరిగిన 
సంగతులన్నీ మణిభూషణుడి ద్వారా 
విన్నాను. యక్షవంశంలో చెడబుట్టిన 
యీ మణిరంజితుణ్ణి (ప్రాణాలతో వద 
లండి. వాడు యీ నాటి నుంచీ బతికి 
వుండీ కూడా, జీవచృవం!” అన్నాడు. 

ఖడ్గవర్మ ఏమి చేయటమా అని సందే 
హిస్తున్నంతలో జీవదత్తుడు, "'ఖర్జా, 
యక్షరాజు చెప్పింది విన్నావు కదా? 
మణిరంజితుజ్ణి క్షమించి వదిలెయ్యి,', 
అన్నాడు, 


15 


Rr? చూ 


““వీరపుర రాజకుమార్తె వసంత 
కుమారి ప్రతిజ్ఞ మాకుమిటి? అన్నాడు 
ఖడ్గవర్మ, ఆమె కేసి నిశితంగా చూస్తూ. 

వసంతకుమారి ఎక్కడలేని సిగ్గుతో 
తల వంచుకుని, పద్మావతి చాటుకు 
పోవాలని చూసింది, 

యక్షరాజు చిరునవ్వు నవ్వి, “మణి 
రంజితుడు బతికుండీ చచ్చిసవాడి కిందే 
లెక్క అని యింతకుముందే చెప్పాను 
గదా? అందువల్ల వసంతకుమారిని 
ప్రతిజ్ఞాభంగ దోషం అంటదు. ఇప్పుడు 
నేనే న్వయంగా. కాతిరధం కదిలించిన 
మహావీరుడైన జీవదత్తుడితో పద్మావతికీ, 
ఖడ్గవర్మతో వసంతకుమారికి వివాహం 
చేయబోతున్నాను! పుష్పమాల లెక్కుడ?"' 
అన్నాడు. 

మణిభూషణుడు విమానంలో నుంచి 
నాలుగు వుష్పమాలలు తెచ్చి ఖడ్గ జీవ 
దత్తులకూ, పద్మావతీ వసంతలకూ తలా 
ఒకటి యిచ్చాడు, పద్మావతీ, జీవదత్తులు 
ఒకరి మెడలో ఒకరు పూలమాలలు 


వేశారు. ఖడ్గవర్మా, వసంతకుమారీ 
కూడా ఆలాగే చేశారు. చుట్టూ వున్నవాళ్ళ 
హర్షధ్వానాలతో ఆ ప్రదేశం మార్మోగి 
పోయింది, 

యక్షరాజు, ఖడ్గ జీవదత్తుల్ని, వాళ్ళ 
భార్యలతో పాటు 'విమానంలో ఎక్కమని 
చెప్పి, వాళ్ళు విమానంలో ఎక్కి కూర్చో 
గానే, “ఖడ్గ జీవదత్తుల్లారా ! మీ ఇచ్చా 
మాత్రంకో యీ విమానం మీరు కోరిన 
ప్రదేశానికి వాయువేగంతో ప్రయాణి 
స్తుంది. ఈనాటి నుంచి నెలరోజులపాటు 
దీన్ని మీరు యథేచ్చగా ఉపయోగించుకో 
వచ్చు. ఆ తరవాత నా విమానంనాదగ్గి 
రకు తిరిగి వస్తుంది! శుభం, వెళ్ళి 
రండి !"" అన్నాడు. 

“మీ దయకు ఎంతో కృతజ్ఞులం, 
'యక్షరాజా 1” అని ఖడ్గ జీవదత్తులూ, 
పద్మావతీ వసంతలూ యక్షరాజుకు నమ 
స్కరించారు. విమానం రివ్వుమంటూ 


పైకి లేచి పద్మ వీరపురాల కేసి బయలు 
--(అయిపోయింది.) 


దేరింది, 


